ముత్తుస్వామి దీక్షిత్రార్‌ 


జాతీయ జీవిత (గంధమాల 


ముత్తునామి దక్షతాం 


రచన 


టి.ఎల్‌. వెంకటరామ అయ్యర్‌ 


అనువాదం 


ట్‌. సత్యనారాయణ మూర్తి 





నేషనల్‌ బుక్‌ (టస్ట్‌, ఇండియా 


ISBN 81-237- 1600 - 1 


(పథమ ము[దణ 1996 (శక 1917) 
ర టి.ఎల్‌.వెంకటరామ ఆయ్యర్‌, 1968 
తెలుగు అనువాదం © నేషనల్‌ బుక్‌ స్ట్‌, ఇండియా, 1996 


Muthuswami Dikshitar (Telugu) 
రూ. 30.00 
ల 
డె రెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (టెస్ట్‌, ఇండియా, ఎ-5, (గన్‌ పార్‌, 
న్యూఢిల్లీ - 110016 ద్వారా (పచురింపబడినది. 


విషయ సూచిక 


ఉపోద్దాతము 
పూర్వీకులు, తొలి జీవితము 


కాశీ 


తిరుత్తని, కంచి 
తిరువారూర్‌ 


తంజావూరు 

మధురై, ఎట్టుయ్యపురం 
ఆయన సంగీతం 

సాహి త్యం, దాని విషయాంశాలు 
కొన్ని సంగీత రచనలు 


పారిభాషిక వివరణ 


vil 


12 


19 
29 


44 


52 


64 


74 


80 


91 


ఉవోదాతము 
యు 


వాగ్గేయకారుడుగా, యోగిపుంగవునిగా, శిష్ట నంపదాయ తిమూర్తుల లో 
ఒకరుగా శ్రీ ముత్తుస్వామి దీక్షితార్‌ కర్నాటక సంగీత జగత్తులో ఇప్పటికి ఒక 
శతాబ్దానికి పై గా విశిష్ట గౌరవం పొందుతున్నారు. ఆయన జీవితానికి 
నంబంధించిన నమకాలీన నమాచారం లభించడం లేదు. ఆయనకూ, 
(శ్రీ, త్యాగరాజుకూ సంబంధించిన అనేక మహిమాన్విత ఉదంతాలూ, కధలూ 
మాతం బహుళ వ్యాప్తిలో ఉన్నాయి. అయితే వారి కృతుల లోని . అద్భుతమైన 
రనజ్ఞత, ఆధ్యాత్మిక బౌచిత్యాలను దృష్టిలో ఉంచుకునే, మనం ఈ 
వాగ్గేయకారులకు నివాళులర్చిస్తున్నాము. కాని ఆ వాగ్గేయకారుని రచనల 
మీద వెలుగు (ప్రసరింపజేసి, ఆయన ఘనతను మనకు. వెల్లడించగలిగినప్పుడే 
ఆయన జీవిత చరి[తకు విలువ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. దీని 
ననునరించి (ప్రాచీన విశ్వననీయ సంపదాయం లేదో కృతులలోనే ఉన్న 
అంశలూ సమర్ధించే సంఘటనలనూ, ఉదంతాలనూ మా(తమే నేను ఈ జీవిత 
చరిితలో వివరించాను. 

నాజ్ఞాతి సోదరుడైన డాక్టర్‌ ఎల్‌. ముత్తయ్య భాగవతార్‌ (ప్రసిద్ది చెందిన 
సంగీత విద్వాంసుడు మాతమేకాక గొప్ప వాగ్గేయకారుడు కూడా. నేనాయన 
వద్దనే, సాంప్రదాయ పిద్ద రీతిలో సంగీతం నేర్చుకున్నాను. 1931 మే 14వ 
తేదీన నా సంగీత పరిజ్ఞానాన్ని (ప్రగాఢంగా (ప్రభావితం చేసిన ఒక సంఘటన 
జరిగింది. ఆ రోజున ఎట్టయ్య పురం వద్ద నున్న కోయిల్‌ పట్టీలో దీక్షితార్‌ 
కుటుంబానికి చెందిన ఒక నంగీత విద్వాంనుని కలిశాను. ముత్తుస్వామి 
దీక్షితార్‌ తమ్ముడైన బాలుస్వామి దీక్షితార్‌ తనకు కుమారులు లేనందు వలన 
తన కుమార్తె కుమారుణ్ణి దత్తత చేనుకున్నారు. ఆయనయే సుబ్బరామ 


viii ముత్తుస్వామి దీక్షితార్‌ 
దీక్షితార్‌ . గత వంద సంవత్సరాలలో ఆయనను మించిన సంగీత శాస్తజ్ఞుడు 
లేడని చెప్పడం అతిశయోక్తి కాదు. శిష్ట సాంప్రదాయ సంగీత కళలోఆయన 
నిధి. ఎట్టయ్యపురం సంస్థాన ఆధ్వర్యంలో “సంగీత సాంప్రదాయ పదర్శిని” 

అనే సంగీత సిద్ధాంత (గంధాన్ని కూడా (పచురించారు. కర్నాటక సంగీత 
శాస్త్రంపై వెలువడిన (గంధాలలో ఇది అత్యంత విలువైనది. తదనంతర 
(గంధకర్తల రచనలన్నింటికీ దీనినుండి (గ్రహించిన విషయ పరిజ్ఞానమే పునాది 
అయింది. నంబ్బారావు దీక్షితార్‌ క, వుంత్తుస్వామి దీక్షితార్‌. అనే 
కుమారుడున్నాడు. అంబిదీక్షితార్‌ గా ఈయన (ప్రసిద్దుడు. ఆయనను నేను 
1931వ 14వ తేదీన కోయిల్‌ పట్టిలో కలిశాను. ముత్తుస్వామి దీక్షితార్‌ 
కృతులను ఆయన గానం చేయడం విన్నాను. ఆ కృతులలో ఎక్కువ భాగం 
అంత పరిచయమైనవి కావు. వాటిని కొత్తగా వినడమే గాక వాటి సంగీత బాణీ 
నూతనంగానూ, ఆహాదకరంగానూ ఉండడాన్ని అవగాహన చేసుకున్నాను. ఆ 
కీర్తనలన్నీ లంబకాలంలో గవుకాలతో నిండి ఉన్నాయి. వాటిని 
నేర్చుకోవాలనే తపనతో అంబిదీక్షితార్‌ మృదాస్‌లో స్థిరపడడానికి కావలసిన 
ఎర్చాట్లు చేశాను. ఆయన నమ్ముఖంలోనే నేను ముత్తుస్వామి దీక్షితార్‌ 
కృతులను నేర్చుకున్నాను. తన కుటుంబంలో తరతరాలుగా అను[శుతంగా 
వస్తున్న ముత్తుస్వామి దీక్షితార్‌ జీవితానికి సంబంధించిన అనేక అంశాలను 
ఆయన వెల్లడించడం జరిగింది. నేనాయన వద్దనుండి (గహి ంచిన అంశాలపైనే 
(పస్తుత రచన చాలా వరకు ఆధారపడి ఉంది. కృతులకు సేకరించిన 
అంశాలను అదనంగా చేర్చడం జరిగింది. శిష్ట సాంప్రదాయ సంగీత పరిశుద్ద 
రవుణీయ లక్షణాలను తిరిగి అత్యున్నత శిఖరాలకు చేర్చాలంపే 
ముత్తుస్వామి దీక్షితార్‌ కృతులను నేర్చుకొని వాటిని మరింత ఎక్కువగా 
గానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నా అభి పాయం. 


మద్రాస్‌ టి,ఎల్‌, వెంకటరామ అయ్యర్‌ 


వ] ఆగష్టు, 1968 


అధ్యాయం 1 
పూర్వీకులు-తాలి జీవితము 


వివిధ దేశాల చర్మితలలో సంస్కృతి మహోజ్వలంగా వెలిగిన లేదా, యిప్పుడు 
వాడుకలోనికి వచ్చిన పదం ద్వారా వ్యక్తం చేయాలంటే విస్పోటనం చెందిన 
దశలున్నాయి. కళ, సాహ త్యం కొత్త రూపాలను సంతరించుకొని నూతన శిఖరాల 
నంటినప్పుడు ఇది జరిగింది. దక్షిణ భారత చర్మితలో కూడా అటువంటి దశ 
ఉంది. ఇది పదునెనిమిదవ శతాబ్దమధ్యలో (పారంభమై ఒక వంద సంవత్సరాల 
పాటు కొనసాగింది. దీనిని శిష్ట సాంప్రదాయ కర్నాటక సంగీతానికి స్వర్ణ 
యుగంగా పరిగణించడం సమంజసవే. ఈ దశలోనే చాలామంది గణుతికెక్కిన 
సంగీతవేత్తలు, శిష్ట సాంప్రదాయ కర్నాటక సంగీతకారులు వర్టిల్లారు. వారిలో 
ముగ్గురు మిగిలిన వారిని మించిన అగగణ్యులు. వీరే కర్నాటక సంగీత [తయంగా 
(పసిద్దులెన శ్యామ శాస్త్రి త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్‌ . శ్యామ శాస్తి (క్రీ.శ. 
1762లోనూ, త్యాగరాజు క్రీ.శ. 1767 లోనూ, ముత్తుస్వామి దీక్షితార్‌ క్రీశ. 
1775లోనూ జన్మించారు. రాగతాళ (పదర్శనలో ఉద బ్రవించే అద్భుతమైన 
సాగసులను వ్యక్తం చేయడంలో వారి రచనలకవే సాటి. అవి ఒక విశిష్ట వర్గానికి 
చెందినవి. వాటిలో శ్యామశాస్త్రి రచనలు జటిలమైన లయ విన్యాసాల (తాళ) లో, 
త్యాగరాజు రచనలు భావో (దేకం, శ్రవణానందకర లక్షణాల సమ్మేళన (భావులో, 
ముత్తుస్వామి దీక్షితార్‌ రచనలు (శ్రావ్యమైన సంగీతరూప సంప్రదాయ చిత్రీకరణ 


(రాగులో అతిశయించాయి. 


పదునెనిమిదవ శతాబ్దారంభంలో దక్షిణదేశం లోని విరించిపురం అనే స్టలంలో 
కశ్యప గో(తానికి చెందిన వెంకటేశ్వర దీక్షితార్‌ అనే [బాహ్మణుడుండే వారు. 
ఆయనే ముత్తుస్వామి దీక్షితార్‌ తాతగారు. ఆయన భార్య పేరు భగీరధి. (క్రీ.శ. 
1735లో వారికి రామస్వామి అనే కుమారుడు జన్మించాడు. ఆయన బాల్యంలో 


2 ముత్తుస్వామి దీక్షితార్‌. 
తమ కుటుంబ భవిష్యత్‌ ను పూర్తిగా మార్చివేసిన (ప్రముఖ సంఘటన ఒకటి 
జరిగింది. ఆకాలంలో విరించిపుర (ప్రాంతంలో అస్టిర రాజకీయ పరిస్టితులు 
నెలకొన్నాయి. (క్రీశ. 1742లో అశ్వికదళ దాడితో ఆ|పాంతానికి శతు 
దండయా(త్రా ప్రమాదం ముంచుకు వచ్చింది. దీనితో ప్రజలా [ప్రాంతం నుండి 
పెద్ద ఎత్తున తరలిపోవడం (ప్రారంభమైంది. ఈదశలో ఆ స్టలాన్ని వదలిపెట్టి 
వెళ్ళినవారిలో వెంకటేశ్వర దీక్షితార్‌ కూడా ఉన్నారు. ఆరోజులలో కావేరీ 
డెల్దాాపాంతం తంజావూర్‌, మహారాష్ట వంశరాజుల ఉదాత్త పరిపాలనలో ఉండేది. 
సాపేక్షికంగా చూస్తే ఆ (పాంతంలో ఎక్కువ శాంతి, సౌభాగ్యం నెలకొని ఉన్నాయి. 
అందుచేత వెంకేశ్యర దీక్షితార్‌ తంజావూర్‌ రాజ్య (ప్రాంతానికి తరలివెళ్ళారు. 
కావేరీ తీరంలో మధ్యార్జునం వద్ద గోవిందపురం అనే (గామం ఉంది. దానిని 
నెలకొల్పిన గోవింద దీక్షితార్‌ నుండే ఆ [గామానికాపేరు వచ్చింది. గోవింద 
దీక్షితార్‌ గొప్ప రాజనీతిజ్ఞుడు, సంస్కృత పండితుడు, తత్త్వవేత్త. తాలి నాయక 
రాజుల పరిపాలనాకాలంలో తంజావూర్‌ రాజ పరిపాలనా బాధ్యతను నిర్వహి ంచిన 
దిట్ట. ఈయన నెలకొల్పిన గోవిందపురంలో వెంకటేశ్వర దీక్షితార్‌ స్థిరపడ్డాడు. 
ఆతర్వాత క్రీ.శ. 1751 (ప్రాంతంలో తమ కుమారుడై న రామస్వామిని తన 
భవిష్యత్తును తానే దిద్దుకునేందుకు వదలి ఆయన, ఆయన భార్య 
దివంగతు లయ్యారు. 

తల్లిదండ్రులు మరణించే నాటికి రామస్వామి వేదాధ్యయనంలో శిక్షణ 
పొందుతున్నాడు. ఆయనకు పరిపుష్టమైన, సంగీత భరితమైన కంఠస్వర భాగ్యం, 
సంగీతం ఎడ సహజానురక్తి ఉన్నాయి. కనుకనే విచక్షణాశీలురై న మి తు లాయనను 
సంగీతం అభ్యసింపుమని సలహా యిచ్చారు. ఆకాలంలో రాజాదరణ పాందిన 
అనేక మంది సంగీత విద్వాంసులు తంజావూర్‌ లో ఉండేవారు. వారిలో వీరభద్రయ్య 
ఒకడు. రామస్వామి ఆయన వద్దకు వెళ్ళాడు. అతడి (ప్రతిభ చూసి ముగ్దుడైన 
వీరభ(దయ్య, రామస్వామిని తన శిష్యుడిగా చేసుకొని శిష్ట సాంప్రదాయ సంగీతంలో 
అతడికి క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చాడు. సంగీత కచేరీలు చేయడానికవసరమైన పరిపూర్ణ 
. అర్హత సంపాదించుకొనిన తరువాత రామస్వామి గోవిందపురం తిరిగి వచ్చాడు. 


ఆ రోజులలో మధ్యార్జునంలో వెంకట వై ద్యనాధ దీక్షితార్‌ అనే వైణిక 
విద్వాంసుడుండేవాడు. ఆయన గోవింద దీక్షితార్‌ వెంకటమభిల కుటుంబ 


పూర్వీకులు, తొలి జీవితము ఏ 
సంతతికి చెందిన వాడు. తంజాపూర్‌ నాయకరాజుల మంతి అయిన గోవింద 
దీక్షితార్‌ గణుతికెక్కిన సంగీత వేత్త కూడా. (ప్రసిద్ది కెక్కిన సంగీత శాస్త గంధం 
“సంగీత సుధి అయన రచనే. “చతుర్దండి ప్రకాశిక” అనే (ప్రసిద్ద [గంధాన్ని 
రచించినవాడు, ఆధునిక కర్నాటక సంగీతానికి పాణిని వంటివాడు అయిన 
వెంకటమఖి గోవింద దీక్షితార్‌ కుమారుడు. వీరిద్దరూ |పసాదించిన ఈ విజ్ఞాన 
సంపత్తి కంతకూ భాండాగారం అయిన వెంకట వై ద్యనాధుడు సంగీతశాస్తంలో 
సమకాలీన గొప్ప సాధికారులలో ఒకడు. సంగీత శాస్త సిద్దాంత పరిజ్ఞాన బలం 
లేకుండా గాన కళకు పరిపూర్ణత చేకూరదనే భావంతో రామస్వామి దీక్షితార్‌ 
దానిని సాధించేందుకు వెంకట వైద్య నాధుని వద్దకు వెళ్లాడు. వెంకట వైద్య 
నాధుడాయనకు సంగీత శాస్త విజ్ఞానాన్ని ముఖ్యంగా వెంకటమభఖ ఉపదేష్టిత 42 
మేళాల జన్యరాగాల పధకాన్ని బోధించాడు: 

ఆ తర్వాత రామస్వామి దీక్షితార్‌ తిరువారూర్‌ లో స్టిరపడ్డాడు. కచేరీలు 
జరుపగల నంగీత విద్వాంనంనిగా ఆయన ఖ్యాతి చాలా త్వరితంగానే 
వ్యాపించింది. తంజావూర్‌ రాజు నుండి, భూస్వామ్య (పభు వర్గం నుండి 
గౌరవ పురస్కారాలు, పారితోషికాలు ఎన్నో లభించాయి. సంగీత శ్మాస్తంలో 
ఆయనకున్న పరిజ్ఞానానికి గుర్తింపుగా త్యాగరాజ స్వామి ఆలయంలో 
నాదన్వర కచేరీలను నిర్వహించే బాధ్యతను ఆయనకు ఒప్పగించడం 
జరిగింది. ఈనాడు అఖిల భారతస్థాయి లో (వఖ్యాతిగాంచిన హంసధ్వని 
రాగాన్ని ఆయనే కల్పించారు. ఇంతేగాక వర్ణాలు, దరువులు, కీర్తనలు, 
రాగమాలికలు వంటి అనేక రకాల లక్షణ, లక్ష్యాన్విత కృతులను కూడా 
ఆయన రచించాడు. వాస్తవానికి ఆయన కుమారుడై న ముత్తుస్వామి దీక్షితార్‌ 
కృతుల వైభవోపేత ఛ్మృతఛాయన మరుగుపడి ఉండకపోతే రామస్వామి 
దీక్షితార్‌ రచనలు ఇంతకంపె ఎక్కువ (పచారానికీ ఆదరణకూ నోచుకొని 
ఉండేవి; 


రామస్వామి దీక్షితార్‌ కు చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. 
దీనికాయన ఒక సాధు పుంగవుని సంప్రదించాడు. దేవి అను[గహం వల్లనే 
ఆయనకు సంతానప్రాప్తి కలుగుతుందని దీనికి వైదీశ్వరన్‌ కోయిల్‌ అనే 
(గామంలోని ఆలయంలో నెలకొని ఉన్న బాలాంబికా దేవిని ఆరాధించమని ఆ 


4 ముత్తుస్వామి దీక్షితార్‌ 
సాధువు సలహా ఇచ్చాడు. అంతకు పూర్వమే చిదంబరనాధస్వామి అనేగొప్ప 
యోగీశ్వరుడు శ్రీ విద్యారాధనా (క్రమంలో దీక్షితార్‌ కు దీక్ష ఇచ్చాడు. 
అందుచేత దీక్షితార్‌ దేవీబాలాంబికకు తాంతిక రీతిలో మండలవూజ 
చేయడానికి న్యిర్ణయించుకొన్నాడు. దీనిననుసరించి భార్య సుబ్బమ్మాళ్‌ తో 
కలసి వైదీశ్వరన్‌ కోయిల్‌కి వెళ్ళి ఆవరణలో పూజలు జరుపుతూ 
బాలాంబిక వద్ద భజనలు చేస్తూ 40 రోజులు గడిపారు. జనశృతిని బట్టి 
చివరిరోజున దేవి ఆయనకు కలలో సాక్షాత్కరించి ఒక ముత్యాలనరాన్ని 
(పసాదించినది. దీనికి దీక్షితార్‌ విస్తుపోయాడు. ఆ ఊరి పెద్దలకీ విషయం 
వివరించాడు. దేవి ఆయన ప్రార్ధనను మన్నించినదని దాని అర్హమని త్వరలోనే 
ముక్తాఫలం వంటి కుమారుడాయనకు కలుగబోతున్నాడని వారీ సంఘటనకు 
భాష్యం చెప్పారు. ఆ తర్వాత దీక్షితార్‌ తిరువారూర్‌ లోని తన స్వగ్భహనికి 
తరలి పోయాడు. 

ఒక సంవత్సరంలోనే రామస్వామి దీక్షితార్‌. (పగాఢ విశ్వాసం ఫలించింది. 
ఆ మహత్తర సంఘటన ఫాల్గుణ మాసంలో సంభవించింది. ఆ రోజులలో 
శ్రీ త్యాగరాజస్వామి ఆలయంలో (పతి సంవత్సరం చాలా వైభవోపేతంగా 
వనంతోత్సవాలను నిర్వహించే వారు. వేదమం[త పఠనంతో, నాదన్వర 
సంగీతంతో, నృత్యాలతో, బాణాసంచా కాల్పు లతో పట్టణమంతా మార్మోగేది. 
ఇటువంటి మంగళ (ప్రదమైన వాతావరణంలో రామస్వామి దీక్షితార్‌ కి పు[త 
సంతానయోగం కలిగింది. దీక్షితార్‌ ఆ బాలుని బాలాంబికా వర [పసాదంగా 
భావించి వైదీశ్వరన్‌ కోయిల్‌ లోని కార్తికేయస్వామి పేరు మీదుగా అతడికి 
ముత్తు కుమారస్వామి లేదా సంక్షిప్తంగా చెప్పాలంటే, ముత్తుస్వామి అని పేరు 
పెట్టారు. సుబహ్మణ్యస్వామి రాశికి చెందిన కృత్తిక నక్షతాన ఈ బాలుడు 
జన్మించడం అత్యంత విశేషం. వె దీశ్వరన్‌ కోయిల్‌ లో దీక్షితార్‌ కి దేవి కలలో 
కనిపించి ముక్తాహారాన్ని ఇచ్చిన అంశం కూడా దీనికి తోడయింది. తమిళం 
లోని “ముత్తు” సంస్కృతంలోని “ముక్తా” కు సమానార్దకం. 

దేవీ బాలాంబిక దీక్షితార్‌ కి కలలో కనిపించి వరమిచ్చిన నంఫుటన 
ఆయన కుటుంబంలో అనుశృతంగా వస్తున్న కధనమైంది. “భజ రేరే చిత్త 
బాలాంబికం” అనే చరణంతో |పారంభమయేే ముత్తుస్వామి దీక్షితార్‌ 


పూర్వీకులు, తాలి జీవితము 5 
సుప్రసిద్ద కృతిలో దీనికి దాఖలా చూడవచ్చు. దేవీ బాలాంబిక ఆలయానికి 
వెళ్లినపుడు ఆమెను కీర్తిస్తూ (వ్రాసిన కీర్తన ఇది. “ఓ మనసా! భక్తులకు అన్ని 
రకాల వరాలను (పసాదించే బాలాంబికను ఆరాధించు. భావరాగ తాళాన్విత 
సంగీతం ఆమెను (పనన్నురాలిని చేస్తుంది. భక్తుల (ప్రార్థనలను ఆలకించి 
వారిని అన్ను గహిస్తుంది. గురు-గుహూోవతారుడు భక్తులను కాపాడే ముత్తు 
కుమారునికి ఆవె తల్లి!”* అని ఆయన ఈ కీర్తనలో (పస్తావించాడు. 
సందిర్భాసారం అన్వయించి నట్లయితే ఆమె కీర్తన స్వేచ్చానువాదం ఈ 
(క్రింది విధంగా ఉంటుంది. “భావరాగ తాళయుక్తంగా (రామస్వామి దీక్షితార్‌ ) 
ఆలపించిన సంగీతానికి ఆమె (పసన్నురాలయింది. (కుమారుడు కావాలని). 
ఆయన చేసిన (పార్రనను మన్నించి అను[గహి ంచింది. ముత్తుకుమారస్వామి 
(ముత్తుస్వామి) రూపం ధరించిన గురు-గుహే (ఇది ముత్తుస్వామి దీక్షితార్‌. 
కీర్తనలలో ఉండే ముద) ఆమె వర |పసాదం.” 

నిజానికి దేవీ కృప రామస్వామి దీక్షితార్‌ కి నమృద్దిగా లభించింది. 
ముత్తుస్వామి పుట్టిన తర్వాత కూడా ఆయనకు ముగ్గురు బిడ్డలు కలిగారు- 
ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్నస్వామి, బాలుస్వామి కుమారుల 
పేర్లు, కుమార్తెకు “బాలాంబిక” అని పేరు పెట్టడం విశేషం. 

ముత్తుస్వామి బాల్య జీవిత చరిత గురించి క్లుప్తంగా చెప్పాలంకు అది 
విద్యాభ్యాసానికి పూర్తిగా అంకితమవడవేఎనని చెప్పవచ్చు. తన కుమారుడు 
వేదశా[స్తాలలో విద్వాంనుడు కావాలని రామస్వామి దీక్షితార్‌ ఆకాంక్ష. 
అందుచేత ఆయిన వేదాధ్యయి నానికి ఏర్పాటు చేయాడవేు కాక 
సంస్క్ర్రతాభ్యాసానికి అనువుగా ముత్తుస్వామిని ఒక ప్రతిభాశాలి అయిన 
పండతుని వద్దకం పంపాడు. అసాధారణ (గహణశక్త గల ముత్తుస్వామి 


అచిరకాలంలోనే కావ్యాలపై న, అలంకారాలపెన పట్లు సంపాదించగలిగాడు. 





"భావ రాగ తాళ మోదినీం 

భక్తాభీష్ట (పదాయినీమ్‌! 

సేవక జన పాలన గురు-గుహరూపము చు కుమార జననీమ్‌! 
భజరేరే చిత్త బాలాంబికాం 


భక్త కల్ప లతి కాం కామ్‌! 


ముత్తుస్వామి దీక్షితార్‌ 
సిద్దాంత కౌముదిని అధ్యయనం చేసి వ్యాకరణ శాస్త్రంలో నిష్ణాతుడయ్యాడు. 
సంస్కృతంలో ఆయనకు గల్‌ ప్రత్యేకమైన (ప్రావీణ్యం, పాండిత్యం, అంతా 
ఆయన రచనలలో (ప్రతిఫలించాయి. 


౮ 


మనకు మరింత ఆనక్తి కలిగించేది ఆయన విద్యాభ్యాస అంశం. 
రామస్వామి దీక్షితార్‌ గణుతికెక్కిన సంగీత విద్వాంసుడే గాక సంగీత శాస్త్రవేత్త 
అని కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఆయన తన కుమారునికి 
సంగీతాభ్యాసంలోనూ, సిద్దాంతంలోనూ కూడా కట్టుదిట్టమైన శిక్షణ ఇచ్చాడు. 
ఒక(వక్క- శ్రీ వురందరదాను కాలం నుండీ కర్నాటక నంగీతంలో 
అనుసరించబడుతున్న వరవడులలో ఆచరణాత్మక సంగీతాని వ మరొక (పక్క 
(పాచీన మధ్యయుగాల రచయితలు వివరించిన రీతులలో మా(తవే వే గాక 
ఆధునిక కర్నాటక సంగీతంపై వెంకటమభఖి వంటి రచయితల (పతిపాదనల 
ననుసరించి కూడా సంగీత శాస్త సిద్దాంతాలను ఆయన తన కుమారునికి 
బోధ పరిచాడు. వాస్తవానికి వెంకటమఖి విరచిత గీతాలు, (పబంధాలు 
ముత్తుస్వామి దీక్షితార్‌. విద్యాభ్యాసంలో (పముఖ స్టానమా[కమించాయని 
(ప్రత్యేకంగా చెప్పవలసి ఉంది. (పయోగాత్మక సై ద్దాంతిక సంగీత రంగాలు 
రెండింటిలోనూ ఆయనకుగల (పావీణ్యం ుత్తుస్వామి దీక్షితార్‌ సంగీత 
సాధనా వరిణావు౦ంలో (వవంంఖ పాత వహించింది. (ఎ త్యాకంగా 
గుర్తుంచుకోవలసిన మరొక అంశం కూడా ఉంది. అయన గాతం లోనూ, 
వీణా వాయిద్యంలోనూ కూడా విద్వాంసుడే. ఈ రెండు సంగీత మార్గాలకు 
విశిష్ట విభిన్న లక్షణాలున్నాయి. ఆయిన చేతిలో వాటి న వ్య్మేళనం 
విలక్షణవెన చక్కటి సాగసులీనే నూతన బాణీకి ఆలవాలపైంది. ఆయన 
సంగీతం యొక్క కొన్ని విశిష్ట లక్షణాలను ఆయనకు వె వె ణికగాత్ర సమ్మేళనా 
కళలో కల విద్వత్తుకి ఆపాదించవచ్చు. ఆయన సంగీత లక్షణాల గురించి 
సమాలోచించే నందర్భంలో ఈ అంశానికి మరింత (పముఖస్టానమివ్వడం 
జరుగుతుంది. 
ముత్తుస్వామి బాల్యదశలో ఆయన కుటుంబ చరి|తలో అత్యంత 
(ప్రముఖ న్థానమా[కమించిన సంఘటన ఒకటి జరిగింది. మ(దాస్‌ సమీపంలో 
“మనాలి” అనే స్థలం ఉంది. ఆరోజులలో అది ఒక (ప్రముఖ సంస్థానానికి 


పూర్వీకులు, తొలి జీవితము “7 
కేంద్రం. ముత్తు కృష్ణ మొదలియార్‌ దాని అధిపతి. అయన తీర్ణయా[తలు 
చేన్తూ తిరువారూర్‌ దర్శించాడు. అచ్చట ఆయన త్యాగరాజస్వామి 
ఆలయం ముందు నిలబడి ఉండగా రామస్వామి దీక్షితార్‌ నిర్వహిస్తున్న భజన 
గీతాలాయన చెవిని పడ్డాయి. అవి ఆయనను ఎంతగానో కదలించాయి. 
వెనువెంటనే ఆయన రామస్వామి దీక్షితార్‌ ను తనతో మనాలి వచ్చి తన 
ఆస్థాన విద్వాంన పదవిని అలంకరించమని ఆహ్వానించాడు. రామస్వామి 
దీక్షితార్‌ దీనికంగీరించి తన కుటుంబముతో మనాలికి తరలిపోయి అక్కడే 
స్పరపడ్డాడు. 

రామస్వామి దీక్షితార్‌ మనాలీలో గడిపిన జీవిత దశ మహోజ్వలమైనది. 
సంగీత విద్వాంసునిగా ఆయన సాధించిన (పావీణ్యం ఆ (పాంతంలో ఆయనకు 
గణనీయమైన గుర్తింపు, (పఖ్యాతి తెచ్చిపెట్టాయి. ముత్తుకృష్ణ మొదలియార్‌. 
ఆయన ఎడ చాలా గౌరవప్రవత్తులను (ప్రదర్శించి కానుకలతో ముంచెత్తాడు. 
ఆయన మరణానంతరం సంస్థానాధిపత్యం వహి ంచిన వెంకటకృష్ణ మొదలియార్‌ 
కళాపోషణలో మరింత ఉదారంగా వ్యవహరించాడు. తాను రచించిన 108 రాగ 
తాళాన్విత రాగమాలికను రామస్వామి దీక్షితార్‌ వెంకట కృష్ణ మొదలియార్‌ కు 
అంకితమిచ్చి ఆయన వద్ద నుండి (పత్యేక గౌరవాభిమానాలను పొందాడు. వెంకట 
కృష్ణ మొదలియార్‌ ఈస్టిండియా కంపెనీ వారికి మదాస్‌లో దుబాసిగా కూడా 
వ్యవహరించే వాడు. ఈ పని మీద ఆయన తరుచు సెయింట్‌ జార్డ్‌ కోటకు 
వెళ్ళవలసి వచ్చేది. అక్కడాయన సంగీత వాయిద్యబ్యందం వాయించే పాశ్చాత్య 
సంగీత బాణీలను వినేవాడు. పైగా వాటిని ఆలకించేందుకు ముత్తుస్వామిని, 
ఆయన సోదరులను కూడా తరుచు తనతో తీసుకవెళ్ళేవాడు. ఈవిధంగా 
యూరోపియన్‌ సంగీతంతో దీక్షితార్‌ కుటుంబానికి ఎర్పడిన సాన్నిహిత్యం 
దక్షిణ భారత సంగీత పరిణామంపై (పగాఢ (ప్రభావాన్ని నెరపింద్‌. ఈ దశలోనే 
ముత్తుస్వామి పాశ్చాత్య వాయిద్య బృందం (ప్రదర్శించిన అనేక | శవణానందకర 
గీతాలను ఆకళింపు చేసుకున్నాడు. ఆ రోజులలో కర్నల్‌ (బౌన్‌ అనే ఈస్టిండియా 
కంపెనీ ఉద్యోగి ఇంగ్లీష్‌ (పాశా త్య) సంగీత రాగాలను భారతీయు లకు పరిచయం 
చేయాలని ఉబలాటపడే వాడు. వయస్సు వచ్చిన తర్వాత ముత్తుస్వామి ఆయన 
సలహాపై ఇంగ్లీష్‌ రాగాలకు సంస్కృత సాహి త్యాన్ని (పదాలను) సమకూర్చాడు. 


8 ముత్తుస్వామి దీక్షితార్‌ 
అటువంటివి దాదాపు 50గీతాలు మనకు లభించాయి. “గాడ్‌ సేవ్‌ ది కింగ్‌” అనే 
సుప్రసిద్ద గీతం దీనికి చక్కటి ఉదాహరణ. ఇంగ్లీష్‌ పదాల స్థానంలో దీక్షితార్‌ 
సమకూర్చిన సంస్కృత సాహి త్యం దేవికి ఉద్దేశితమైనది. ఆమె రక్షణను అర్ధించేది. 

దీక్షితార్‌ సాహిత్యాన్ని వింటా ఉంచే ఇంగ్లీష్‌లో మెరుగులు దిద్దుకొన్న 
పాతరాగం మిరుమిట్లు గొలిపే ఆకర్షణీయమైన సంస్కృత దుస్తులను ధరించి 
మనోహరమైన, వె భవో పేతమైన నూతన జీవితంలో (పవేశించిందనే భావం 
కలుగుతుంది. ఇదే విధంగా ఆయన ఇతర ఇంగ్లీష్‌ రాగాలకు సమకూర్చిన 
సాహి త్యం కూడా హి ందూదేవతా పరంపరను కీర్తించేదే. వాటన్నిటికీ దేని సాగసు 
దానికుంది. శిష్ట సాం[పదాయ సంగీతాన్ని నేర్చుకునే వారికి తొలిదశలో సులభ 
సంగీత ఖండాలుగా వీటిని నేర్పవచ్చు. నేర్పడం జరుగుతోంది కూడా. కానయితే 
ఈ గీతాలకు అధికతర (ప్రాముఖ్యం ఇవ్వకుండా తగిన జ్మాగత్త వహించవలసి 
ఉంది. శాస్త్రీయ అంచనాలను బట్టి భారతీయ శిష్ట సాం పదాయ సంగీత వ్యవస్థలో 
ఈ గీతాలకు నిజమైన స్తానం లేదు. ఆ సంగీతాంబరానికి రాగతాళాలు పడుగు 
సేకల వంటివి. కాని ఈ గీతాలకు వాటితో సంబంధమే లేదు. 

దీక్షితార్‌ కుటుంబానికి పాశ్చాత్య సంగీతంతో ఏర్పడిన సాన్నిహిత్యం వలన 
ఒనగూడిన మరింత ఘనమైన లబ్ది వాయులీనం. సంగీత కచేరి నిలయవాయిద్యంగా 
నిలదాక్కుకొనదు. అది భారతీయ శిష్ట సాంప్రదాయ సంగీతానికి పరిచయమైనది 
కాదు. ఒకానొకప్పుడు మన సంగీతంలో దానిని ఉపయోగించడం జరిగిందని 
దానిని మనవారు “ధనుర్వీణ” అనే వారనే వాదన ఉన్నమాట నిజమే. దీనిని 
గురించి వివాదంలోకి దిగకుండా చెప్పా లంకు అది ఒకానొకప్పుడు భారతదేశంలో 
వాడుకలో నున్నప్పటికీ చాలాకాలం (క్రేతమే కనుమరుగయిందని, దాని జీవిత 
సాంప్రదాయ చిహ్నాలు కూడా ఈనాడు మిగలలేదనీ చెప్తేచాలు. రామస్వామి దీక్షితార్‌ 
ఆయన కుమారులు సెయింట్‌ జార్హి కోటకు వెళి నప్పుడు అచ్చటి వాయిద్యబృందం 
నిర్వహించే కచేరీలో వాయులీనానికున్న (ప్రముఖ పాత వారికి ముచ్చట గొలిపంది వీణా 


సతతం సాహిమాం సంగీత శ్యామలే సర్వాధారే 
జనని చింతి తార్చి (పదేచి దూ పిగీ శిలే 

శీ గురుగుహ పూజితే శివ మోహకారే 

సతతం పాహిమామ్‌. 


పూర్వీకులు, తాలి జీవితము 9 
వాయిద్యాన్ని [| వినియోగించిన రీతిలోనే వాయులీనాని ) కూడాసహవాయిద్యంగా ఉపయోగించ 
వచ్చుననే ఆలోచన వారికీ సందర్భంలోనే తల్టిందనేది తధ్యం. అందుచేతనే ముత్తుస్వామి 
వీణా వాయిద్యం నేర్చుకొంటున్న దశలోనే బాలూస్వామికి వాయులీన వాయిద్యం 
నేర్చుకొనే బాధ్యతను ఒప్పగించడం జరిగింది. దీనికి వెంకట కృష్ణ మొదలియారే 
ఒక యూరోపియన్‌ సంగీతోపాధ్యాయుని నియమించాడని చెప్తారు. మూడు 
సంవత్సరాలలో బాలూస్వామి వాయులీన వాయిద్య సంగీతంలో నిష్టాతుడై 
ముత్తుస్వామి వీణాకచేరీలలో ఆయనకు తన వాయిద్యంపై సహకరించగల 
సామర్హ్యం సంపాదించగలిగాడు. ఈవిధంగా మొదట చిన A (ప్రయోగంగా (ప్రారంభమైన 
కృషి చివరకు విజయవంతమైన (ప్మక్రియగా స్టిరపడింది. దీని ఫలితంగా దక్షిణ 
భారతదేశ సంగీత కచేరీల నిర్వహణా పద్దతిలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. 
తంజావూర్‌ సోదరులలో ఒకడైన వడివేలు ముత్తుస్వామి దీక్షితార్‌ శిష్యుడు. 
ఆయన వాయులీన వాయిద్య సంగీతంలో గొప్ప నిష్టాతుడయ్యాడు. తాను 
మహారాజా స్వాతి తిరునాళ్‌ ఆస్థాన విద్వాంసుడయిన తరువాత తిరువాన్‌ కూర్‌ 
సంస్థానంలో వాయులీనాన్ని (ప్రవేశపెట్టాడు. సమకాలీన దశలో అ|గగణ్య వాయులీన 
విద్వాంసునిగా విరాజిల్లిన తిరుకోడికవల్‌ క్యష్ణయ్యర్‌, ముత్తుస్వామి దీక్షితార్‌ 
శిష్య (శేణికి చెందిన వాడు. వాయులీనం కర్నాటక నంగీతంలో 
ఉపయోగించడానికనువు అయిన స్తాయికి పెరగడానికి ఆయనే బాధ్యుడు. 
ఆనాటి నుండి వాయులీన విహీ నమైన సాంప్రదాయ సంగీత కచేరీని పరిపూర్ణమెనదిగా 
పరిగణించడం జరగడం లేదు. అయితే హిందూస్తానీ సంగీతం లో మాతం 
వాయులీనానికి ఇటువంటి ఉన్నత స్థానం లభించక పోవడం గమనార్లం. 

ఈ దశలోనే ముత్తుస్వామి దీక్షితార్‌ జీవితంపై (ప్రగాఢమైన (ప్రభావం నెరిపిన 
సంఘటన ఒకటి జరిగింది. చిదంబరనాధ యోగి, రామస్వామి దీక్షితార్‌ గురువని 
ఆయనే దీక్షితార్‌ కి శ్రీ విద్యారాధనాలో దీక్ష ఇచ్చి, తాంత్రిక పూజా పద్దతిని 
నేర్పాడని ఇది వరకే చెప్పడం జరిగింది. ఆయన గొప్పయోగి, వేదాంతికూడా. 
సన్యాసిగానే కాకుండా మహర్షిగా, తత్త్వవేత్తగా కూడా దేశమంతా గౌరవ సత్కారాలు 
పొందిన మహనీయుడు. ఆయన కాశీ య్మా(తకని దక్షిణాది నుండి బయలుదేరి 
మ(దాస్‌లో తాత్కాలికంగా మకాం చేశాడు. ఈ సంగతి తెలిసిన రామస్వామి 
దీక్షితార్‌ ఆయనను తన ఇంటికి బిక్షకు ఆహ్వానించాడు. చిదంబరనాధస్వామి 


10 ముత్తుస్వామి దీక్షితార్‌ 
దీనికంగీకరించాడు. వెంకట కృష్ణ మొదలియార్‌ కూడా ఆయనను సగౌరవంగా 
ఆహ్వానించి మనాలిలో ఆయన వసతికి సకల ఏర్పాట్లను చేసాడు. ముత్తుస్వామి 
దీక్షితార్‌, ఆయన సోదరులు చిదంబరనాధస్వామికి సపర్యలు చేసి ఆయన పూజా 
కాలంలో పాటలు పాడేవారు. రోజులు గడిచాయి. చిదంబరనాధస్వామి తన 
యాతను కొనసాగించడానికి సన్నద్దమయ్యారు. ఆ సందర్భంలో రామస్వామి 
దీక్షితార్‌ ఆయన కుటుంబ సభ్యులు స్వామి వారికి సాష్టాంగ నమస్కారము చేసి 
తమకాశీస్సులనిమ్మని |పార్టించారు. అప్పుడు స్వామీజీ రామస్వామిని ఉద్దేశించి 
“నేను నిన్నాక కోరిక కోరుదామనుకుంటున్నాను. నీవు దానిని తీరుస్తావా?” అని 
అడిగారు. దానికి రామస్వామి “మీరు సన్యాసులు, పై గా నాకు గురువులు, నన్ను 
ఆదేశించగలిగిన వారు, నన్ను కోరడమేమిటి?” అని (పశ్నించాడు. దీనికి “నేను 
కోరిన దానిని అను గహి స్తావా?” అని చిదంబరనాధ స్వామి తిరిగి ప్రశ్నించాడు. 
“తప్పకుండా చేస్తానని” రామస్వామి దీక్షితార్‌ సమాధానమిచ్చాడు. “అయితే నీ 
కుమారుడై న ముత్తుస్వామిని నాకు శిష్యునిగా అర్పించి నాతో యా(తకు పంపు” 
అన్నారు చిదంబరనాధస్వామి. రామస్వామి దీక్షితార్‌ చెవులలో పిడుగుపడి 
నట్లయింది. నిశ్చేష్టుడై పోయాడు. కొద్దిసేపటి వరకు ఆయన నోట మాట 
రాలేదు. తేరుకున్న తరువాత జవాబు కోసం స్వామీజీ తన వైపే చూస్తున్నట్లు 
(గ్రహించాడు. అప్పుడాయన “స్వామీ! ఎడతెగని (పార్దనలు తపస్సు చేసిన 
తర్వాత వయస్సు గడిచిన దశలో నాకు ముత్తుస్వామి కలిగాడు. ఎక్కడ కాశీ? 
మేముండేదెక్కడ? అతడిని చూడకుండా మేం ఎలా జీవించగలం?” అన్నాడు. 
దీనికి “నీ వాగ్దానాన్ని నీవు నిలుపుకోదలచు కోకపోతే ఆ విషయం చెప్పెయ్యి, నే 
వెళ్ళిపోతాను" అన్నాడు చిదంబరనాధస్వామి. “గురువు గారూ! వాగ్గానభంగం 
నుండ నన్ను విముక్పుణళ్ణే చేయావుని (పార్టిన్మన్నాను' అని 
రామస్వామి,చిదంబరనాధస్వామి ముందు సావ్టైంగ పడ్డాడు. చిదంబరనాధస్వామి 
ఇక లేవబోతున్న తరుణంలో ఆయన ఆశీస్సులు పొందాలనే అభిలాషతో 
వెంకటకృష్ణ మొదలియార్‌ అక్కడకు వచ్చాడు. ఆ తర్వాత జరిగిందంతా 
తెలుసుకొని రామస్వామి దీక్షితార్‌ తో “ఆయ్యా!- -మీరెలదుకంతగా గాబరా 
పడుతున్నారు? విశ్వామితుడు యౌవన్మపాయంలో ఉన్న రాముకి తనతో 
అడవికి తీసుకవెడుతానంకే దశరధుడు కలత చెందాడు. చివరకు వశిష్టుని 


పూర్వీకులు, లొలి జీవితము 11 
సలహాపై రాముణ్ణి పంపాడు. విశ్వామితుడితో వెళ్ళడం వలన రాముడి కెంతో 
మేలు జరుగలేదా? స్వామి వారు ముత్తుస్వామిని తన శిష్యుడిగా స్వీకరించి తనలో 
తీసుకవెళ్లాలని అనుకుంటున్నారంటే అది అతడికి లాభం చేకూర్చడానికే అయి 
ఉంటుంది. అయ్యా! మీమాట నిరిబెట్టుకోండి. సంకోచించకండి. ముత్తుసా మిని 
పంపండి. ఇదంతా మీకు వేలు చేస్తుంది!” అని బోధ పరిచాడు. 


రామస్వామి దీక్షితార్‌ మెత్త పడవలసి వచ్చింది. ముత్తుసా మిని చిదంబరనాధ 
స్వామికి అప్పగించాడు. ఆ తర్వాత చిదంబరనాధ స్వామి, రామసా (మి దీక్షితార్‌ ను 
ఆయన కుటుంబ సభ్యులను వెంకట కృష్ణ మొదలియార్‌ ను ఆశీర్వదించి, 
ముత్తుస్వామిని తీసుకొని తిరిగి యాతకు బయలుదేరాడు. 


అధ్యాయం 2 


కానీ 


ఆ రోజుల్లో దక్షిణ భారతదేశం నుండి కాశీకి పయాణం చేయడం గొప్ప 
(ప్రయాసతో కూడిన పని. అదొక సుద్వీరయా[ త. అందులో చాలా భాగం కాలి 
నడకనే పూర్తి చేయాలి. అంతేగాక దారంతా బందిపోట్టు, అడవి జంతువులు 
కల్పించే అవాంతరాలకు ఆలవాలం. అందుచేత యా(తీకులు బృందాలుగా 
ఏర్పడి మజిలీలు చేనుకంంటూ, దారిలోని వమ్మితన్లలాలను దర్శిన్తూ, 
స్మతాలలో విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా (ప్రయాణం చేస్తూ ఉండేవారు. 
ఈ [పయాణము కొన్ని నెలలు పళ్ళేద్‌. అందుచేతే “కాశీ వెళ్లినవాడు 
భద్రంగా తిరిగి వచ్చేవరకు [బతికి ఉన్నాడనే భరోసా లేదు,” అనే సామెత 
వచ్చింది. స్వామి వారితో తన కొడుకుని కాశీకి పంపడానికి సంకోచించిన 
రామస్వామి దీక్షితార్‌ ను, ఈ భావనయే భయకంపితుణ్ణి చేసింది. 

అయితే ముత్తుస్వామి దీక్షితార్‌ అంతగా [ప్రయాస పడవలసిన అవసరం 
లేకపోయింది. చిదంబరస్వామి దేశమంతా తెలిసిన మహనీయుడు కాబట్టి 
ఆయున ఎక్కడకం వెళ్ళినా గొరవాదరాలు ల భించాలుు ఇటు వఠటి 
శుభానుకూల వాతావరణంలో సాగిన (ప్రయాణం, ముత్తుస్వామికి సుఖంగానే 
ఉంది. యోగి పుంగవులు, ఆయన మ్మదానులో బయలుదేరి దారిలో 
పవితతస్టలాలను దర్శిస్తూ ఉత్తర దేశాభిముఖులై పయనించి చివరకు కాశీ 
చేరారు. అక్కడ ఇద్దరూ ఐదారు సంవత్సరాలు కలిసి నివసించారు. 

ముత్తుస్వామి దీక్షితార్‌ జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఈ దశను అత్యంత 
ముఖ్యమైనదిగా పరిగణించ వలసి ఉంది. చిదంబరనాధ యోగి ఆధ్వర్యంలోనూ, 
మార్గదర్శకత్వంలోనూ ఆయన |పగాఢ మతపరమైన, పరమాధ్యాత్మికమైన జీవితం 
గడిపాడు. యోగీశ్వరులు ఆయనకు శ్రీ,విద్యాదీక్ష ఇచ్చాడు: షోడషాక్షు మంత్రాన్ని 


కాశీ 13 
ఉపదేశించాడు. తాంతికారాధనా తంతులో శిక్షా ఇచా ఎడు. శంకరాచార్య ప్రతిపాదిత 
శీతురిలో, యోగ, వేదాంత విద్యలలో శిక్షణ ఇచ్చాడు. దీక్షితార్‌ వేకువరూముననే 
లేచేవాడు. పవ్మిత గంగానదిలో స్నానం చేసేవాడు. ఆ తర్వాత దేవీ పూజ 
చేసేవాడు. అది పూర్తి చేసిన తరువాత చిదంబరనాధ యోగి వద్ద వేదాంత 
పాఠాలను అభ్యసించే వాడు. అటు పిమ్మట దేవాలయానికి వెళ్ళి విశ్వేశ్వరుని, 
అన్నపూర్హను, విశాలాక్షిని పూజించేవాడు. తన నివాసానికి తిరిగి వచ్చిన తరువాత 
మధ్యాహ్న పూజలు చేస్తున్న తన గురువు వద్ద కూర్చొని వేద పఠనం చేసేవాడు. 
పాటలు పాడేవాడు, వీణ వాయించే వాడు. సాయం(తం మళ్ళీ ఆలయాన్ని 
దర్శించి దేవతలను ఆరాధించే వాడు. ఆతర్వాత యోగీశ్వరులు రాతి పూజ చేసే 
వేళ భజన గీతాలాలపించే వాడు. ఇటీ కాశీలో ఉన్నంతకాలం దీక్షితార్‌ దినచర్య. 
రూపురేఖలు దిద్దుకుంటున్న జీవిత దశలో సంపత్సరాల పాటు ఇటువంటి 
జీవితం గడిపిన వ్యక్తి మేధస్సు క్రమబద్దమై అతడిని ధర్మ, భక్త జ్ఞాన మార్గాభిముఘళ్లో 
చేయడం అనివార్యం. అదే దీక్షితార్‌ విషయంలో జరిగింది. అతడి రచనలలో ఇది 
పరిపూర్ణంగా (ఎతిబింబించినది. 

కాశీలో ఉన్న కాలంలోనే గురుశిష్యులిద్దరూ, ఉత్తరభారత దేశంలోని అనేక 
పవితాలయాలను దర్శించి ఉండాలి. ఆ పర్యటనల గురించి మనకు తగిన 
సమాచారం లభించడం లేదు. కాని దీక్షితార్‌ కృతులలో వాటి ఛాయలున్నాయి. 
కృతికర్తగా మారినానంతరం తానారాధించిన ఉత్తరభారత ఆలయాలను ఆయన 
తన మనస్సులో సాక్షాత్కరింప చేసుకున్నాడు. ఆ ఆలయాలలోని దేవతలను 
కీర్తిస్తూ రచనలు చేశాడు. వీటిలో కొన్ని మనకు లభించాయి. అవి అత్యంత 
విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. వారణాసిలోనే చేంచేసి ఉన్న విశ్వేశ్వరుని, 
విశాల్వ్యాని, అన్నపూర్హను, కాలభై రవుని కీర్తించే రచనలు ఆశించిన రీతిలోనే 
ఉన్నాయి. కాశీ గంగానదిని కీర్తీంచే రచన కూడా ఉంద్‌. 

“పశ్చిమ కాగ్మీరాధిపతి ఆరాధ్య దైవంగా వర్థితమైన పశుపతేశ్వరుని గురించి 
(వ్రాసిన కీర్తన చాలా ఆసక్తి దాయకమైనది.” * దీక్షితార్‌ దర్శించినప్పుడే కాశ్మీర్‌ 
మహారాజు కూడా అక్కడికి ఆ దేవుని పూజించడానికి వచ్చాడని దీని అర్హవేమో 
చెప్పలేం. అయితే ఈ కీర్తన ఖాట్మండులోని పశుపతేశ్వరుని గురించి ప్రస్తావిస్తుందనేది 





“పశ్చిమ కాశ్మీర రాజు వినుతం. 


14 ముత్తుస్వామి దీక్షితార్‌ 
మాతం నిశ్చయంగా చెప్పగలం. శ్రీ సత్యనారాయణ స్వామిపై మరొక కీర్తన 
ఉంది. ఇందులో ఆయనను (ప్రకాశవంతమైన బదరీనాధ్‌ లో అధివగించిన దేవునిగా 
వర్ణించడం జరిగింది." దీనినిబట్టి శంకరాచార్యుని ఆదర్శంగా తీసుకొని 
చిదంబరనాధయోగి కూడా ఖాట్మాండు, బదరీ ఆలయాలను దర్శించాడనీ, ఈ 
పర్యటనలో దీక్షితార్‌ ఆయనను అనుసరించాడనీ, స్పష్టంగా భావించవచ్చు. 

ఈ రెండు కీర్తనలు శివ పంతువరాళి రాగంలో రచింపబడటం గమనార్లం. 
వెంకటమఖి [పణాళికలో ఇది 45వ మేళము (ప్రస్తుతం శుభ పంతు పరాళి 
అంటున్నారు). హిందూస్తానీ నంగీతంలోని మియాంకి తోడి రాగానికి 
సరినమానమైనది. ముత్తుస్వామి దీక్షితార్‌ రోజులలో శివ పంతువరాళి 
మరుగుపడిన ఉపేక్షితమైన .రాగం. ఇప్పటికీ దాని స్టితిలో పెద్దగా మార్పు 
లేదు. కాని మియాంకి తోడి మాతం హిందూస్తానీ సంగీతంలో ఆతర్వాత 
జనరంజకమైన రాగాలలో ఒకటి. కనుక ఈ రెండు కీర్తనలలోనూ దీక్షితార్‌ 
రాగాన్ని ఉపయోగించడం సముచితం. నిజానికి పశుపతేశ్వరునిపై (వాసిన 
కృతిలో ఆయనా దేవుని శివ- పంతు వరావళి రాగ ప్రయునిగా అభివర్ణించాడు.” 
భగవానుని సమక్షంలో పాడిన భజన గీతాలలో మియాంకి తోడి రాగాన్ని విరివిగా 
వాడినట్టు ఇది సూచిస్తుంది. 

ముత్తుస్వామి దీక్షితార్‌ రచనలు ఎంతవరకు హిందూస్తానీ సంగీత ప్రభావానికి 
గురి అయ్యాయి అనే అత్యంతాసక్తిదాయకమైన చరి ఏనీయాంశానికి దారితీస్తుంది. 
కాని హి ందూప్టానీ, కర్నాటక సంగీత బాణీలు విభిన్న లక్షణాలను (ప్రదర్శించినప్ప టికీ, 
తొలి వీక్షణలో పరస్పరం విరుద్ద పద్దతులుగా కాన వచ్చినప్పటికీ, వాస్తవానికి అవి 
రెండూ ఒకే సంగీత వ్యవస్థకు చెందిన రెండు శాఖలని ఈ సందర్భంలో 
గుర్తుంచుకోవాలి. రెండూ ఒకే మూలాధారం నుండి ఆవిర్భవించాయి. భారతీయ 
సంగీత విశిష్టతకు చిహ్నలై న రాగతాళ భావాలపై ఆధారపడి ఉన్నాయి. రెండు 
పద్దతులలోనూ సిద్దాంత (ప్రాతిపదిక ఒకటే. వాటి వ్యక్తీకరణం శాస్తం కూడా 
ఒక్క_కు. రెండు పద్దతులూ వేరువేరు వ్యక్తిత్వాలను వృద్ది చేసుకున్న మాట 
నిజమే. కాని వాటి మధ్య ఉన్న భేదం స్వభావరీత్యా [ప్రాంతీయ బాణీకి 





భా సమాన బదరీ స్తితం. 
2ర్చ కశౌనకాది మూపీత శివపంతువరాలి రాగ (ప్రియం. 


కాశీ 15 
సంబంధించింది మాతమే. వెంకటమఖి కాలంలో ఈ రెండు పద్దతుల మధ్య 
భేదాలు అంతగా వ్యక్తం కాలేదు. హిందూస్తానీ సంగీతంలో ఆయన స్యయంగా 
నిష్ణాతుడు. ఆ బాణీకి చెందిన శిష్యలాయనకుండేవారు. కర్నాటక పద్దతి అంతకు 
ముందే అనేక హి ందూస్తాని రాగాలను స్వీకరించి తనలో విలీనం చేసుకుంది. 
వాటినాధారం చేసుకొని వెంకటమఖి లక్షణ గీతాలను రచించాడు. ఆయన 
అనంతరం ఆనాటి రాజకీయ పరిస్తితుల [ప్రభావం వలన రెండు పద్దతులు 
ఒకదానికొకటి దూరమవుతూ స్వతం|[త మార్గాలలో అభివృద్ది కాజొచ్చాయి. దీని 
ఫలితంగా వాటి మధ్య ఉండే వ్యత్యాసాలు మరింత తీవరూపం ధరించాయి. ఈ 
కారణం వల్లనే గతంలో కర్నాటక సంగీత పద్దతిలో కలిసిపోయిన హి ౦దూస్తానీ 
రాగాలు ఈ దశలో తమ స్వతసిద్ద లక్షణాలలో కొన్నిటిని పాగొట్టుకొని వాటికి 
బదులుగా కొత్త సంభారాలను సంతరించుకున్నాయి. దీని ఫలితంగా ఒక విధమైన 
విభిన్నరూపం ధరించాయి. పదునెనిమిదవ శతాబ్ది రెండవ అర్రభాగంలో దక్షిణ 
భారత దేశంలో హి ౦దూస్తానీ సంగీత పరిస్టితి ఇది. 

ముత్తుస్వామి దీక్షితార్‌, వెంకటమభి రూపొందించిన సంపదాయంలో 
సెరిగినవాడు. కాబట్టీ హిందూస్తానీ నంగీతం ఎడల (వగాఢాభిమానం 
పెంచుకొన్నాడు. కాశీలో నివసించిన దశలో న్వచ్చవెన హిందూస్తానీ 
సంగీతాన్ని వినే, నేర్చుకునే మహదవకాశం ఆయనకు లభించింది. దానిని 
ఆయన పరిపూర్ణంగా వినియోగించుకున్నాడు. భగవత్‌ సేవలోనూ, 
గురుసేవలోనూ గడిపిన సమయాలలో తప్ప మిగిలిన కాలాన్ని ఆయన 
సంగీత సాధనకు (పత్యేకంగా హిందూస్తానీ రాగాల సాధనకు వినియోగించి 
వాటిపై గట్టు పట్లు సంపాదించాడు. ఇది ఆయన సంగీతంపై (పగాఢ (పభావం 
నెరిపంది. ఆయన ఒక్క హిందూస్తానీ రాగాలనే గాక సాధారణంగా తదితర 
అన్ని రాగాల నిర్వహణలోనూ ఇది ద్యోతకమవుతుంద్‌. కొన్ని హిందూస్తానీ 
రాగాలు కర్నాటక సంగీతంలో సంలీన మయ్యాయని, అయితే వెంకటమఖి 
తదనంతర దశలో అవి కొంత మార్పుకు గురి అయ్యాయని ఇది వరకే 
చెప్పడం జరిగింది. ముత్తుస్వామి దీక్షితార్‌ రచనలలో అవి తిరిగి స్వతసిద్దమైన 
తమ స్వచ్చతను, రూపాన్నీ సంపాదించుకున్నాయి. వాటిని తాను కాశీలో 
(ప్రత్యక్షంగా నేర్చుకొనడం ఫలితంగానే ఆయన వాటి నిజమైన హిందూస్తానీ 


16 FF ముత్తుస్వామి దీక్షితార్‌ 
నంగీత రూప (ఏతిని (వదర్శించగలిగాడు. ఉదాహరణకు హిందూస్తానీ 
సంగీతంలోని సారంగరాగాన్ని “బృందావని” అనే పేరుతో కర్నాటక సంగీతం 
(గహించింది. రాగాల పేర్లలో ఇటువంటి మార్పులు చేయడం అసాధారణ 
విషయం కాదు. మల్లాస్‌ని- హిందోళ విషయాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. 
ఇవి ఆ మధుర గీతాసారానికి భంగం కలుగజేయలేదు. “అంబర కేశ శంభురే” 
అనే పదాలలో (పారంభమయ్యే గీతాన్ని వెంకటమఖి బృందావని రాగంలో 
రచించాడు. దీని రాగ లక్షణాన్ని ఆయన నిర్వహించిన తీరు ఇది ఆరోహణ- 
సరిమపనిస, అవరోహణ స నిపమరిస. కాకళి (తీవ) నిషాదాలను, 
కొన్ని విశిష్ట సంబారాలను మినహాయిస్తే కర్నాటక సంగీతంలోని మధ్యమావతి 
రాగ లక్షణం కూడా ఇదే. ఈ గీతంలోని బృందావని రాగ లక్షణం హిందూస్తానీ 
పద్ధతిలోని సారంగ రాగ లక్షణానికి పూర్తిగా తుల్యపైనది. వెంకట మఖి 
రోజులు గడిచిపోయాక రెండు భాగాలలోని రాగాల కలయికతో ఎర్పడిన 

బృ్రందావన- సారంగ రాగం కొన్ని మార్పులకు లోనయింది. సాధారణ 
(కోమల్‌) గాంధారాన్ని అరుదుగా ఉపయోగించడం జరిగేది. దానికి పెద్ద 
(పాముఎఖ్యం లేదు. కాని కాకళినిషాద (పయోగం విశిష్ట నంబారాలను 
వదలివేయడం ఆ రాగ (ప్రకృతిలోనే పూర్తి మార్పు తీసుకు వచ్చాయి. 
దీనినంతనూ ముత్తస్వామి దీక్షితార్‌ నరిదిద్దాడు. “రంగవురవిహరో, 
“సాందరరాజం”, “స్వామినాధేన” వంటి అనేక కీర్తనలను ఆయన బృందావన 
సారంగ రాగంలో రచించాడు. స్వల్ప మాతంగా సాధారణ గాంధారాన్ని 
ఉపయోగించడాన్ని మినహాయిస్తే (దీనిని వదలివేసినా గీత ఖండాలకం 
ఎటువంటి భంగం కలుగదు కూడా) ఇందులో ఆయన రాగ విన్యానం 
ఖచ్చితంగా హిందూస్తానీ సంగీతంలోని సారంగ రాగ విన్యాసంలాగే ఉంటుంది. 


దీక్షితార్‌ చేబట్టిన ఇతర హిందూస్తానీ రాగాలలో యమునా కళ్యాణి 
(హి ందూస్తానీ సంగీతంలో ఇమాం) ఒకటీ. ఇందులో ఆయన అనేక గీతాలను 
రచించాడు. వీటిలో “జంబూ పదే మాం పాహి” అనే గీతాన్ని గురించి (ప్రత్యేకంగా 
చెప్పవలసి ఉంది. రాగభావ సంపదకు, వై భవానికి ఇది సాటిలేనిది. హమర్‌ కళ్యాణి 
రాగంలో ఆయన రచించిన “పరిమళరంగనాధం” మరొక మహోజ్వల రచన. 
హిందూస్తానీ సంగీతంలో నిర్వహించే రీతిలోనే ఈ రాగాల లక్షణాలను ఇందులో 


కాశీ 17 
గాఢానుభూతి కలిగించే రీతిలో వ్యక్తీకరించడం జరిగింది. అయితే ఇందులో 
కాకతాళీయంగా హిందూస్తానీ సంగీతంలోని కేదారరాగచ్చాయలున్నాయిని 
చెప్పవలసి ఉంది. ఈ రాగం కొన్ని శతాబ్దాలుగా దక్షిణ భారత సంగీతంలో 
అంతర్భాగమై పోయింది. ద్విజవాణి అనే పేరుతో కర్నాటక సంగీతంలో లీనమైన 
మరొక హిందూస్తానీ రాగం జయ జయవంతి. ఈ రాగంలో దీక్షితార్‌ రచించిన 
“చేతస్‌- క్రీ బాలకృష్ణమ్‌” అనే కీర్తన. ఆ రాగ లక్షణాలనన్నింటిని పరిపూర్ణంగా 
(ప్రదర్శించే ఒక వై భవోపేతమైన సంగీత సౌధం. ఈ రాగంలో వెలువడిన రచనల 
నన్నింటిలోకి ఈ కీర్తనే (పగాఢానుభూతి కలిగించేదని భావించడంలో తప్పు లేదు. 
మాళవ పంచమ అనే రాగం ఉంది. ఇందులో దీక్షితార్‌ “వాసుదేవము పాస్మహే” 
అనే కీర్తన రచించాడు. ఇది దక్షిణ దేశంలో కొన్ని మార్పులకు గురి అయినప్పటికీ 
హిందూస్తానీ పద్దతిలోని బసంత్‌ రాగంలాగే ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితార్‌ 
హిందూస్తానీ రాగాలపై ఉన్న పరిజ్ఞానం ఆయన రచనలను మరింతగా సుసంపన్నం 
చేసిందని సవివరంగా చెప్పడం జరిగింది. ఉభయ సంగీత శాస్త పద్దతుల లోను 
తేగినంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు ఆయన రచనలను ఈ దృష్టిలో 
విమర్శనాపూర్వకంగా అధ్యయనం చేయడం వాంఛనీయమని తోస్తుంది. 

దీక్షితార్‌ హిందూస్తానీ బాణీ నుండి స్వీకరించని రాగాల ననుసరించి చేసిన 
రచనలలో కూడా ఆ బాణీలు ఆయనకున్న |పగాఢ పరిజ్ఞానాన్ని వ్యక్తం 
చేస్తాయి. అయితే ఆయన సంగీతాన్ని గురించి పరిశీలించేటప్పుడు మరింత 
సముచితంగా సమాలోచించవలసిన విషయాంశమిది. 

ఐదారు సంవత్సరాల పాటు వేదాంత సంగీత శాస్త్ర పరిజ్ఞానాన్ని (గ్రహిస్తూ 
దీక్షితార్‌ బెనారస్‌లో హాయిగా కాలం గడిపాడు. ఒకనాడు అన్నపూర్ణిశ్వరిని 
ఆరాధిస్తున్న సందర్భంలో చిదంబరనాధ యోగి, ఆ దేవి ఈ జన్మలో 
ఆహారమివ్వడమేగాక మరణానంతరం మోక్షాన్ని కూడా (ప్రసాదిస్తుందని, అందుచేత 
జీవితాంతం ఆమెను ఆరాధించవలసిందని దీక్షితార్‌ ను ఆదేశించాడని ఆయన భక్త 
బృందం నుండి సంప్రదాయ సిద్ధంగా వస్తున్న సమాచారం. ఆ మరునాడు గంగా 
స్నానానికి వెళుతున్న సమయంలో యోగీశ్వరులు దీక్షితార్‌ ను పిలిచి “మనం 
విడిపోవలసన సమయం ఆసన్నమైంది. ఇంటికి వెళ్ళి తల్లిదం[డు లను, సోదరులను 
చూడాలనే ఆతృత నీకు లేదా?” అని అడిగారు. “ఈ ముక్తీ న్నీతంలో దేవతలను 


18 ముత్తుస్వామి దీక్షితార్‌ 
ఆరాధిస్తూ మీకు సేవ చేస్తూ యింటిని మరిచిపోయాను” అని దీక్షితార్‌ 
సమాధానమిచ్చారు. “కాని నీ తండి గారు నిన్ను నాతో పంపడానికి సుముఖత 
చూపలేదు. నిన్ను చూడాలని ఆతృతగా ఉంటారు. నీవు ఇంటికి వెళ్ళి ఆయనకు 
సపర్యలు చేయవద్దా? గంగానదిలో మూడు, నాలుగు మెట్లు దిగి అక్కడ నికు 
ఏమి లభించిందో నాకు చెప్పు” అన్నారు స్వామీజీ. 

దీక్షితార్‌ వెట్టు దిగాడు. ఆశ్చర్యం! అక్కూడాయనకు దేవనాగరిలో 
రామనామ లిఖితమై ఉన్న వీణ దొరికింది. దానినాయన స్వామీజీకిచ్చాడు. 
“ఇది గంగాదేవి నీకిచ్చిన వరప్రసాదం. నీవు గొప్ప వైణికుడవు, గాయకుడవు 
అవుతావని” ఆశీర్వదిన్తూ చిదంబరనాధ యోగి ఆ వీణను. దీక్షితార్‌ 
కందించాడు." ఆ వెంటనే దీక్షితార్‌ ను గట్టుమీద వదలి ఆయన స్నానానికని 
మామూలుగానే గంగానదిలో మునిగాడు. కాని అదే ఆయన అంతిమ క్షణం. 
(పాపంచిక జీవితం నుండి ఆయన ఆత్మ అంతర్జానమైంది. ఇక మిగిలిందంతా 
భౌతిక కాయం మ్మాతమే. దానిని వెలికి తీసి హనుమాన్‌ ఘాట్‌ వద్ద సమాధి 
చేయడం జరిగింది. తనకత్యంత పూజనీయుడై న గురూజీ అస్తమించడంతో 
శోకతప్పడై న ముత్తుస్వామి దీక్షితార్‌ బెనారస్‌ (వారణాసి) వదలి ఇంటికి 
(పయాణమయాడు. 





*ఘబ్బరామ దీక్షితార్‌ మనుమడు గురువు అంబి దీక్షితార్‌ అనే నామాంతరం కల 
ముత్తుస్వామి దీక్షితార్‌ కుమారుడు బాలుస్వామి వద్ద ఇప్పుడా వీణ ఉంది. 


అధ్యాయం 3 
తిరుత్తని, కంచి 


దీక్షితార్‌ నౌమ్మది, నెమ్మదిగా కాశీ నుండి మనాలి చేరుకొనగలిగాడు. 
పునరాగమనం ఆయన తల్లి దండులను, సోదరులను ఆనందభరితులను 
చేసింది. తన వారణాసి జీవితం గురించి ఆయన చెప్పిన కధనం వారిని 
నం భమాశ్చర్యాలలో మంంచెత్తింది. తానార్జించిన వేదాంత పరిజ్ఞానం 
ఆయనకు వారి గౌరవాభిమానాలను నంపాదించి పెట్టింది. హిందూస్తానీ 
నంగీతములో ఆయనకున్న పావీణ్యం వారి [వశంనకం పా(తమెనది. 
కొంతకాలం మనాలిలో అంతా వండుగలూ, శలవులు కాలక్షేవంలా 
గడచిపోయింది. 


అయితే దీక్షితార్‌. లో మాతం మనాలి జీవితం సమకూర్చిన సంతృప్తి ఎంతో 
కాలం కొనసాగలేదు. తన ఇష్ట, దైవం సుబహ్మణేశ్వరస్వామి అనే విషయం 
ఆయనకు గుర్తే. ఆ దేవుని అనంత వై భవాను గ్రహాలను గురించి ఆయన తరచు 
(ప్రసంగించే వాడు. అందుచేత ఆ భగవానుని ఆరాధించాలనే కాంక్ష ఆయనలో 
ఆవిర్భవించినది. మనాలికి దాదాపు ఏబదివైళ్ళ దూరంలో “తిరుత్తని” అని ప్రసిద్ధి 
చెందిన స్టలంలో ఒక కొండ శిఖరం పైన సు బహ్మణ్యేశ్వరస్వామికి అంకితమైన 
ఆలయం ఉంది. దీక్షితార్‌ అక్కడికి వెళ్ళాడు. మెట్లెక్కి ఆలయ సముఖంలో 
నిలిచి [ప్రగాఢ ధ్యానావస్టలో మునిగిపోయాడు. ఆస్టితిలో నా తండి సంతాన్మ పాప్తి 
కొరకు ఒక మండలం పాటు బాలాంబికను ఆరాధించాడు. ఆధ్యాత్మిక జ్ఞానార్హన 
“దీనికి భిన్నమైన మరొక అభి ప్రాయాన్ననుసరించి ముత్తుస్వామి దీక్షితార్‌ మనాలి తిరిగి 


రాకపూర్వమే ఆయన తల్లిదండ్రులు తిరువారూర్‌ కు వెళ్ళిపోయారు. ఈరెండింటిలో ఏ 
అభ్మిపాయము సరియెనదె నప్పటికీ ఈ సందర గంలో వెళ్లడించిన కధా సారాంశం యధాతధం. 


20 ముత్తుస్వామి దీక్షితార్‌ 
కోసం నేనెందుకాదేవి కుమారుని ఒక మండలం పాటు పూజించకూడదు?” అని 
తరి పోశాడు. చివరకు సు బహ్మణ్యేశ్వరుని ఆరాధిస్తూ భజనలు చేస్తూ నలభై 
రోజులపాటు తిరుత్తనిలోనే గడుపడానికి నిర్ణయించుకున్నాడు. షడాక్షరీ మం| తాన్ని 
జమా భజన చేస్తూరాత్రింబళ్ళు ఆలయ సముఖంలోనే కూర్చుండిపోయాడు. యాత్రీకుల 
ఎందరో వచ్చారు-వెళ్ళారు. కాని ఆయన మాతం ఆ ఆలయాన్ని ధరించిన 
కొండలాగే నిశ్చలంగా ధ్యానదీక్షలో నిమగ్నుడై పోయాడు. 
నలభై యవ రోజున దీక్షితార్‌ జీవితాన్ని మళుపు తిప్పినదిగా చెప్పదగిన 
ఒక సంఘటన జరిగింది. మధ్యాహ్న పూజానంతరం యా(తీకులలో చాలా 
మంది కొండదిగిపోయిన తరువాత ఆయన కళ్ళు మూసుకుని షడాక్షరీ 
మంత్రాన్ని పునశ్చరణ చేస్తున్న తరుణంలో ఒక వృద్దుడు ఆయన ముందు 
నిలబడి “ముత్తుస్వామి, నోరు తెరు!” అన్నాడు. దీక్షితార్‌ కళ్ళు తెరచి 
ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతున్న ఆ వృద్దుణ్ణి చూశాడు. “నేనీ ప్రదేశానికి 
కొత్తవాల్ణి. ఈయనకు నాపేరేలా తెలిసింది?” అని తల పోశాడు. ఇంతలోనే 
ఆ వృద్దుడాయన నోట్లో “ఏదో” వేసి ఇక కళ్ళు మూనుకుని రను 
నీకిచ్చినదేమిటో చెప్పు” అన్నాడు. దీక్షితారావృద్దుని ఆదేశాన్ని విన్నముడై 
పాటించాడు. కళ్ళు మూసుకుని “అయ్యా! మిరిచ్చింది పటిక పంచదార* అని 
సమాధానమిచ్చాడు. ఈ మాటలంటూనే మళ్ళీ కళ్ళు తెరిచాడు. కాని 
ఆయనను ఆశ్చర్యంలో ముంచి అప్పటికే ఆ వృద్దుడు అదృశ్యమయ్యాడు. 
ఆయన స్తానంలో ఇరువై వులా వల్లీ, దేవసేనలు వరివేష్టించి ఉండగా 
మయుూరాన నాన్నధిప్పించిన ను|బహ్మణ్యేశ్వరుని రూపం గోచరించింది. 
ఇంతలోనే ఈ దేదీప్యమానమైన దృశ్యం కనుమరుగవుతూ గర్భాలయంలోనికి 
అంతర్జానమైందని జనశృతి. తనముందు వృద్దుని రూపంలో సాక్షాత్కరించినది 
శీసుబహ్మణ్యేశ్వర స్వామియేనని, ఆయన పటిక పంచదార రూపంలో 
తనకిచ్చింది “జ్ఞానొనంపద అని, దీక్షితార్‌ నిర్ణయించుకున్నాడు. ఆయన 
ఆనందానికి అవధులు లేవు. అది సంగీత రూపంలో పెల్లుబికింది. ఆయన ఈ 
సందర్భంలోనే శ్రీసు బహ్మణ్యేశ్వర స్వామిని “గురు గుహ” గా సంభోదిస్తూ 
ఆయన వైభవాన్ని కీర్తిస్తూ అనేక కీర్తనలు గానం చేశాడు. కనుకనే ఈ కీర్తనా 
సముదాయం గురు-గుహ లేదా తిరుత్తని కృతులుగా (ప్రసిద్ది చెందాయి. 


తిరుత్తని, కంచి 21 

మొట్టమొదట కీర్తనే “శ్రీ నాధునికీ, తదితరులకూ, గురువై న గుహస్వామి 
వె భవోపేతంగా విరాజిల్దుతున్నాడు* అనే పదాలతో (పారంభమవుతుంది." 
శ్రీ విద్యాదీక్ష వహించిన వ్యక్తికి ఆ దీక్షా పేరొకటి, ఇవ్వడం జరుగుతుందనీ, 
చిదంబరనాధస్వామి దీక్షానామం (శ్రీ నాధానందు అని , ముత్తుస్వామి దీక్షితార్‌ 
దీక్షానామం చిదానందనాధ అని, ఇక్కడ చెవృవలసి ఉంది. ఇక్కూడ 
ఉదాహరితవెన “శ్రీనాధిఅనే పేరు వరోక్షంగా దీక్షితార్‌ గురువు 
కుద్దేశితమైనదేనని భావించవచ్చు. ఈ కీర్తన మాయామాళవ రాగం లో ఉంది. 
శిష్ట సాం్యవదాయి కర్నాటక నంగీతాన్ని నేర్చుకంనే విద్యార్హులకం 
వురందరదాన్‌ కాలం నుండే, ఈ రాగంలోనే న్వరశిక్షణ ఇవ్వడం 
జరుగుతోంది. ఆ తర్వాత “మానన గురు గుహ” అనే నుపసిద్ద కృతి 
ఆనందభై రవి రాగంలో వెలువడింది. ఇందులో స్వామి వారు అదృశ్యమైన 
దృశ్యాన్ని మనస్సులో ఉంచుకుని దీక్షితార్‌ “ఓ! మనసా, గురుగుహ స్వామి 
రూపాన్ని గురించే యోచించుచు మాయా జనితవ్లైన మాననిక 
వ్యధలనన్నింటినీ మరచిపో అంటాడు. పూర్వి రాగంలో ఉన్న ఒక కీర్తన 
“నేను గురు-గుహ స్వామి దాసుణ్ణి; లేదా నేనే గురు-గుహస్వామిని” అనే 
వాక్యాలతో ప్రారంభమవుతుంది." భగవత్మపకం పాొతుడైన భక్తునికి 
స్వర్గంలో స్తానం లభించడమేగాక ఒక దాసునిగా భగవంతుని కోరుకోవడం 
లోని ఆనందానుభూతి అతడికి లభించగలదని వేదాంత శాఖలలో ఒకటి వ్యక్తం 
చేస్తుంది. తనలోని [బహ్మ స్వరూపాన్ని గుర్తించడంలోనే సత్యపూరితమైన, 
నిరంతరవ్లైన పరమానందం నిబిడీకృతమై ఉందని, జ్ఞానమార్గం ద్వారా 
మాతమే దీనిని సాధించడం జరుగతుందనీ, దీనికి మార్గం సుగమం చేస్తుంది. 
కాబష్టే భక్తి మార్గం (పాముఖ్యం సంతరించు మార్గాన్ని మరొక వేదాంత శాఖ 
అభిపాయం పడుతుంది. ఈరెండవ గాధను ఉదహరించిన మహూన్నత 





క, నాధా దిగురుగూోపహూ జయతి జయతి 
మానస గురు గుహ రూపం భజరే రే! 
మాయామయ హృ(తాపం త్వజరేరే! 
౩ గురు గుహశ్య దాసోహం -నాచేతు, 
చిద గురు గుహ రావాహం! 


22 ముత్తుస్వామి దీక్షితార్‌ 
(ప్రవక్త శంకరాచార్యుడు. దీక్షితార్‌ ఈ శాఖకు చెందిన వాడు. 
వైన ఉదహరించిన కీర్తనా వాక్యాల (ప్రాముఖ్యాన్ని (పశంసాపూర్వకంగా 
అవగతం చేసుకొవారింటే ఈ ఆరాన్ని దృష్టిలో ఉంచుకోవలసి ఉంది. 
అవి ఈ వాద భావనల వ్యక్తీకరణలే లేదా “నేనే గురు-గుహస్వామిని” అనే 
చరణం “నేనే బహ్మ స్వరూపాన్ని" అనే మహా కావ్యానికి మరో రూపం 
మా(తమే. “శ్రీకమలాంబికాయ్‌ అనే కీర్తనలోను, తదితర కీర్తనల లోనూ 
ఇటువంటి చరణాలు తటస్టిస్తాయి. 
ఇక ఈ కృతుల రాగాలకు వస్తే అవి ఈ [కింద విధంగా ఉంటాయి: 
(౧ తీ,నాధుడి గురు-గుహూ-మాయామాళవ గౌళ 
(౧ మానస గురు-గుహ- ఆనందభై రవి 
(ii) శ్రీ- గురున- పాడి 
(iv) గురు-గుహాయ - సామ 
౧) గురు-గుహదాన్యమ్‌- బాలహంస 
౧౧ గురు-గుహశ్య- పూర్వి 
(vi) గురు-గుహస్వామిని- భానుమతి 
(v1) త్రీగురు-గుహ మూర్తే- ఉదయరవి చందిక 
ఈ కీర్తనలలో (ప్రయోగించిన అనేక రాగాలు అపూర్వమైనవిగా పరిగణన 
అయినవే. వీటిలో పాడి, పూర్వి, ఉదయ చందిక రాగాలు ఈ కీర్తనలలో 
మా(తవేం జీవిన్తన్నాయి. భానువుతి రాగం అవ్రూర్వవాంనదే కొద; 
వివాడిమేళలో ఒకటి. ఇందులో వివడి దోషాలను (స్వరసమ్మేళనా విరుద్ద పద 
గుచ్చాలు) నివారించడంలో గొప్ప నైపుణ్యం (పదర్శించాడు. ఆనాటికి 
దీక్షితార్‌. వయనఎ్సు ఇరవై అయిదు సంవత్సరాలు మా(తవే. అయితే 
అప్పటికే ఆయన వేదాంత జ్ఞానంలోనూ, నంగీత కళా పరిజ్ఞానంలోనూ 
పరిపక్వతా కౌన్నత్యాన్ని సాధించగలిగాడని ఆయన గురు-గుహ కీర్తనలను 
2 శ, కమాలాంబికయా కటాక్షతోహం 
సచ్చిదానంద పరిపూర్ణ బహ్మ స్మి! 


తిరుత్తని, కంచి ౧3 
పరిశీలిస్తే వెల్లడవుతుంది. 

ఈ కీర్తనలలో గమనించవలసిన మరొక లక్షణం కూడా ఉంది. వీటి 
ఒకొక్క దాని సంఖ్య ఎనిమిది. వీటిని ఎనిమిది విభక్తుల (సంస్కృతంలో 
నామవాచక (ప్రత్యయాలు) లో విడివిడిగా ఏదైనా ఒకే దైవం పై మలచడం 
జరిగింద. ఎనిమిది లోదా అంతకం మించి కీర్తనలను రచించిన 
సందర్భాలన్నింటి లోనూ, దీక్షితార్‌ ఈ ఆచారాన్నే పాటించాడు. ఆయనకు 
భాషపై గల గణనీయమైన పట్టును ఇది చాటి చెపుతుంది. 

తిరుత్తనికి దాదాపు ఏబదిమైళ్ళు ఉత్తరంగా తిరుపతి కొండలున్నాయి. ఈ 
కొండలలోనే శ్రీ వెంకటేశ్వరస్వామికి అంకితమైన ఆలయం ఉంది. దీక్షితార్‌ 
కుటుంబానికి ఈ స్వావే కులదైవం. ముత్తుస్వామి దీక్షితార్‌ కాశీనుండి 
మనాలీకి తిరిగి వచ్చేముందు ఆయన తమ్ముడైన చిన్నస్వామికి ఆకస్మికంగా 
అంధత్వం (పాప్తించిదని, అయితే రామస్వామి దీక్షితార్‌ చేసిన పూజలకు, 
(ప్రారనలకు మెచ్చిన శ్రీ, వెంకటేశ్వరుని అన్ముగహరి వలన చిన్నస్వామికి తిరిగి 
చూపు వచ్చిందని వినికిడి. అందుచేతనే ముత్తుస్వామి దీక్షితార్‌ తిరుత్తని 
నుండి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరుని ఆరాధించాడు. ఈ సందర్భంలోనే 
స్వామి వారిని కీర్తిస్తూ వరాళి రాగంలో “శేషాచలానాయకం భజామి” అనే 
కృతిని గానం చేశాడు. ఇందులో స్వామిని ఆయన “అభి నవ గురు-గుహునకి 
ఆనంద (పదాతి గా అభివర్షస్తాడు. ఇక్కడ “అభినవ గురు-గుహొ అనే 
మాటలు తననుద్దేశించి (వాసుకున్నవే. ఈ విధంగా ఆయన “గురు-గుహ”ను 
తన ముదగా స్వీకరించాడు. తిరుపతి నుండి దీక్షితార్‌ దానికి సమీపంలో 
నున్న నఎపసిద్ద షుణ్యక్షేతం కాళహస్తి కి వెళ్ళాడు. ఇకుడ శివునికి 
అంకితవైనఆలయ౦ ఉంది. శె వాగమనాలననునరించి దక్షణ దేశంలో 
పంచభూతాలకు (ప్రతీకలుగా నిలిచే ఐదు క్షేతాలున్నాయి అవి- 

. పృధ్వీ (భూమి) - కాంచీపురం 

.ఆప్‌ (నీరు) కా జంబుకేశ్వరమ్‌ (తిరుచిరాపల్లి) 
. తేజస్‌ (అగ్ని)- తిరువణ్ణామలై 

. వాయు (గాలి)- కాళహస్తి 


౮౨వ WW = 


. ఆకాశ (ఆకాశం) - చిదంబరం 


24 ముత్తుస్వామి దీక్షితార్‌ 

ముత్తుస్వామి దీక్షితార్‌ కాళహస్తిలోని వాయులింగాన్ని ఆరాధించి, ఈ 
సందర్భంలో ఆ స్వామిని కీర్తిస్తూ హుసేనీ రాగంలో “శ్రీ కాళహస్తీశ” అనే 
కృతిని గానం చేసాడు. 

కాళహస్తి నుండి మనాలి తిరిగి వచ్చిన దీక్షితార్‌ తన తల్లిదం[డులకు, 
సోదరులకం తిరుత్తనిలో తాను పాందిన అనుభూతి గురించి వివిధ 
ఆలయాలలో తాను రచించిన కీర్తనలను గురించి వివరించాడు. వారందరికీ 
ఇది ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది. “నువ్వు దేవీ వర్యపసాదుడవు. ఆవిడ 
కృపవల్లనే ఇదంతా జరిగింది. నిజంగా భగవదాను[గహానికి పాతుడవయావు” 
అని రామస్వామి దీక్షితార్‌ కుమారునితో అన్నాడు. ముత్తుస్వామి దీక్షితారు 
ఆయన రచించిన కృతులన్నిటినీ నేర్చుకొని గానం చేశారు. వాటిని విన్న 
రామస్వామి దీక్షితార్‌, “ఇది దివ్య సంగీతం; ఇది చిరకాలం జీవించి ఉంటుంది” 
అని వ్యక్తం చేశాడు. 


కొద్ది కాలంలోనే ముత్తుస్వామి దీక్షితార్‌ తాను మనాలి వదలి దక్షిణ 
భారతదేశంలోని సుప్రసిద్ద ఆలయాలను దర్శించవలసి ఉందని భావించాడు. 
స్వాభావిక లక్షణం, చిన్నతనంలో పొందిన శిక్షణ, కాశీ జీవితం ఆయనను 
పరిపూర్ణ దైవ చింతనావ్యక్తిగా తీర్చిదిద్దాయి. తిరుత్తనిలో సుబహ్మణ్య స్వామి 
సాక్షాత్కారం ఆయన జీవితం లో స్టిరపరిచింది. ఆయన దృక్పధం పూర్తిగా 
ఆధ్యాత్మికమైనది. అయితే తండి ఆయనకు వివాహం జరిపించిన మాట 
వాన్తవం. తిరువారూర్‌ లో చిన్నతనంలోనే చదువుకుంటున్నవృుడే 
అందులోనూ ఇద్దరు కన్యలతో ఆయనకు వివాహాలు జరిగాయి. కాని ఆయన 
మనన్ఫ్రుపై ఈ ఐహిక లోకాంశాల [పాబల్యం లేదు. ఆయన న్ఫూర్తి 
ఆముష్మికవైనది. భగవత్‌ సంపర్కము కలిగినద్‌. కనుకనే ఆయన ఒక 
(పక్క కుటుంబంలోనే ఉంటూనే వేరొక (పక్క దాని బంధనాల కతీతంగానూ 
ఉంటూ చివరి వరకు గృహస్త సన్యాసి జీవితం గడిపాడు. “ఎవడై తే రాగభావం 
లేకుండా తన విధులను నిర్వర్తిస్తాడో అతడే సన్యాసి, యోగి!” అతడే 
దీక్షితార్‌ . నాయనారులనే శివ యోగుల, అళ్వారులనే వైవ్పవ యోగుల 
జీవితాలు ఆయన ముందు సాక్షాత్క్మరించాయి. వీరు దక్షిణ భారత దేశానికి 
చెందిన వారు. వీరు ఒక ఒక ఆలయం తరువాత మరొక ఆలయాన్ని దర్శిస్తూ 


తిరుత్తని, కంచి 25 
భూవన్నామ సంకీర్తనలో తమ జీవితాలను వెళ్ళబుచ్చారు. వారిని తనకాదర్శ! ప్రాయులుగా 
తీసుకొనిన దీక్టితార్‌" తన జీవిత పర్యంతం ఒక ఆరియం నుండి మరొక ఆలయానికి 
పయనిస్తూ గానం చేసేవాడు. ఆయన మొత్తం జీవిత చర్మితను ఒక నిరవధిక ఆలయ 
య్మాతా కధగా క్టుస్తీకరించవచ్చు. 

మృ్మదాసుకు 40 మైళ్ళ దూరంలో దక్షిణ భారతదేశ రాజకీయ 
సాంస్కృతిక చర్మితలో అత్యంత |పసిద్ది చెందన కాంచీపురము ఉంది. అది 
ఒకప్పుడు పల్లవరాజులకు రాజధాని. oe గివాలయాలు wa 
అనేకం ఉన్నాయి. అందుచేతనే అది “ఆలయాల పట్టణం” గా (పసిద్ది 
చెందినది. కామాక్షీ దేవికి అంకితమైన ఆలయం ఆ నగరంలోనున్న సుప్రసిద్ద 
ఆలయాలలో ఒకటీ. తొమ్మిదవ మం! మహూదాత్తడ న 
శంకరాచార్యుడా ఆలయాన్ని దర్శించి అందులో శ్రీ చకా న్ని (పతిష్టంచాడు. 
ఈ రోజు వరకు కాంచీ నగరంలో నున్న (పధాన ఆకర్షణీయ అంశాలలో 
ఒకటిగా అది ఈనాటికీ నిలిచి ఉంద. దేవీ భక్తుడు శ్రీ విద్యారాధనా 
మార్గానుసారి అయిన దీక్షితార్‌ కి ఎప్పటి నుండో కంచికి వెళ్ళి కామాక్షిని 
ఆరాధించాలనే ఆరాటం ఉంది. అందుచేత యావత్తు కుటుంబం తాను 
ఎంతో కాలం నుండి నివసిస్తున్న మనాలి వదరి కంచిలో స్పిరపడింది. ఈ 
దశలోనే ముత్తుస్వామి దీక్షితార్‌ కామాక్షి పై నను, ఏకాంబరేశ్వరుని (కంచిలోని 
శివుని పేరు) పైనను అనేక కృతులను రచించాడు. వీటిలో కమలమన్‌ హరి 
(వంకట వుఖి దృష్టిలో వునోహరి మా(తవేం) లో రచించిన 
“కంజదళాయతాక్షి” హిందోళి రాగంలో రచించిన “నిరజాక్షి కామాక్షి” 
సరస్వతీ మనోహరి రాగంలో (వెంకట మఖి (పయోక్తం చేసిన రీతిలో) 
రచించిన “సరస్వతీ- మనోహరీ”, కర్నాటక శుద్ద సావేరీ రాగంలో రచించిన 
“ఏకామేశ-నాయికె” కీర్తనలు ఎక్కువ |పసిద్ది చెందినవి. ఏకామేశ్వరుని పై 
విరచితప్తున వాటిలో భారవి రాగంలో నున్న “చింత యామకంద', 





*ఆన్నాశితః కర్మఫలం 
కార్యకర్మ కరోతియః | 
స సన్యాసీచ యోగీ చ 
ననిరగ్ని చా(క్రియః | 


26 ముత్తుస్వామి దీక్షితార్‌ 
గమక్కాకియ రాగం లోనున్న “ఏకా్మామనాధం భజేహం” అనేవి చాలా 
స్ఫుపసిద్ధవైనవి. “చింతయామకంద” అనే కీర్తన స్వామి వారిని ఫృధ్వీ 
(భూమి) లింగాకారునిగా వర్షిన్తుంది. పంచలింగ కీర్తనలలో ఇది ఒకటి. 
కె లాననాధ అనే పేరుతో శివునికి అంకితవైన మరో ఆలయం కూడా 
కంచిలో ఉంద్‌. ఈ దేవునిపై దీక్షితార్‌ అనేక కృతులను రచించాడు. 
వేగవాహినీ రాగంలో నున్న “కెలాననాధం” కాంభోజి రాగంలోనున్న 
“కె లాసనాధేన” అనే కృతులు వీటిలో చెప్పుకోతగ్గవి. ఈ ఆలయం ఆ 
తర్వాత నిర్లక్ష్యానికి గురి అయి పాడుపడింది. 

కాంచీ పురం ముఖ్యమైన విష్ణు క్షీతాలలో కూడా ఒకటి. ఇక్కడున్న 
వరదరాజ స్వామి ఆలయం దక్షిణ దేశంలో అత్యంత (ప్రసిద్ది చెందింది. తాను 
కర్నాటక బాణీ లోని సారంగరాగం లో రచించిన “వరద రాజం ఉపాస్మహే” అనే 
కృతిలో దీక్షితార్‌ ఈ దేవుని కీర్తిస్తాడు. ఈ సందర్భంలో ఒక విషయం మాతం 
చెప్పవలసి ఉంది. ఆలయాలు దర్శించి వాటిలోని దేవతా మూర్తులను కీర్తిస్తూ 
కీర్తనలను రచించుటలో దీక్షితార్‌ పూర్వ కాలానికి చెందిన శైవ వై ప్లవ యోగులను 
(నాయన్మారులను, ఆళ్వారులను) అనుసరించినప్ప టికీ ఒక ముఖ్య అంశంలో 
మాతం వారితో బేధించాడు. వారు నిబద్ద పూర్వకంగా తమ మతశాఖకు చెందిన 
ఆలయాలను మా(తమే దర్శించారు. అవి శెవ లేదా వైష్ణవ దేవాలయాలయి 
ఉండవచ్చు. దీక్షితార్‌ వాటి మధ్య భేదం చూపలేదు. అన్ని దేవాలయాలను 
దర్శించాడు. వాటిలో దేవతలను గూర్చి గానం చేసాడు. దీనికి గల కారణాన్ని 
ఆయన అభ్యసించిన అదె (త వేదాంతంలో కనుగొనవచ్చు. ఈ మార్గాన్ననుసరించి 
వివిధ దేవతల విభిన్న నామాలతో, రూపాలతో పూజించడం (సగుణోపాసన) ఈ 
ఐహి కలోక బంధం నుండి విముక్తి కావడానికి సృష్టికర్తను ధ్యానించుటలో దృష్టిని 
లగ్నం చేయుటకు మనస్సు చేబట్టే గిక్షణా గమనంలో ఒక మెట్టు మా(తమే. 
నామ, రూప పరిమితులను అధిగమించి (నిర్లుణోపాసన) సర్వాంతర్యామి, సర్వశక్తి 
సంపన్నుడు అయిన పర్మబహ్మాన్ని. తనలో తాను సాక్షాత్కరింప చేసుకొనడమే 
అంతిమ లక్ష్యం. ఈ వేదాంతంలో పునీతుడైైన దీక్షితార్‌ శైవ, వైష్ణవ 
ఆలయాలనన్నింటినీ దర్శించాడు. అందరు దేవతలను ఆరాధించాడు. వారందరి 
మీద కృతులను రచించాడు. అయితే వాడుకలోనున్న విశిష్ట నామాలలో, 


తిరుత్తని, కంచి 27 
రూపాలలో వారిని వర్ణిస్తూనే వారందరూ నామ రూప రహి తుడై న ఒకే ఒక సృష్టికర్త 
యొక్క వివిధ (పతి రూపాలని ఎల్లప్పుడూ నొక్కి వక్కాణించే వాడు. దీక్షితార్‌ 
కృతులను సాధారణంగా భక్తీ జ్ఞాన మార్గాలు రెండింటి ఆనందదాయక సమ్ముళనాలుగా 
చెప్పవచ్చు. 

ఆ కాలంలో ఉపనిషద్‌ (బహ్మం అనే సన్యాసి కంచిలో వుం తే పాడు; 
ఆయన గొప్ప వేదాంతి. కొన్ని ఉపనిషత్‌ లపైన వ్యాఖ్యలు రాశాడు. ఆయన 
గొప్ప రామభక్తుడు కూడా. శ్రీ రామనామ తారక మంత్రాన్ని శ్రీ త్యాగరాజుకి 
ఉపదేశించిన వాడు ఈయనే. ఈయన రామునిపై న “రామస్తపాడి” అనే యక్ష 
గానాన్ని రచించాడు. ఇందులోని పాటలు జయదేవుని అష్టపదుల నమూనాలో 
ఉంటాయి. కంచిలో ముత్తుస్వామి దీక్షితార్‌ ఖ్యాతి అత్యంత విస్తరించి 
ఉపనిషద్‌ [బహ్మం దృష్టిలో కూడా పడింది. ఆయన దీక్షితార్‌ ని తన మఠానికి 
ఆహ్వానించి తన పాటలకు సముచిత నంగీత బాణీలను నమకూర్చమని 
కోరాడు. దీక్షితార్‌ ఈ పని చేసాడు. కాని దురదృష్టవశాత్తు ఈ సంగీత 
రచనలిప్పుడు కానరావడం లేదు. 

తన వేదాంతాధ్యయినాన్ని వూర్తి చేయాడానికి దీక్షితార్‌ ఈ 
అవకాశాన్ని వినియోగించుకోదలచాడు. దీనికొరకం ఉపనిషద్‌ (బహ్మాన్ని 
కలిశాడు. ఆయన దీక్షితార్‌ కు ఉపనిషద్‌ లను బోధించడమే గాక ,శ్తీ రాముని 
ఎడ ధృఢమైన భక్తి భావాన్ని కూడా కలిగించాడు. శ్రీ రాముని మీద దీక్షితార్‌ 
రచించిన గీతాలలో ఆయిన (వభావం న్పష్టంగా (వతిబింబిన్తంద్‌. 
మంజిరాగంలో తాను రచించిన “రామ చందేన సమాక్టీతోహం” అనే 
కృతిలోఆయన రాముని , లక్ష్మి సరస్వతి, గౌరీనాధ్‌ ల అవతారంగా వర్షిస్తాడు.] 
మాహురి రాగంలో విరచితమెన “మామ వర రఘువీర” అనే కృతిలో రాముని 
ఉద్దేశించి “శివుడు తదితరులు నిన్నే (బహ్మగా ఉద్దాషిస్తున్నారు” అంటాడు. 
భావార్గానికి సంబంధించినంత వరకు ఈ వాక్యాలు శ్రీ త్యాగరాజ విరచిత 
“ఎవరిని” అనే కృతిలోని వాక్యాలు ఒకే పోలికలో ఉంటాయి. ఇతర మత 
విశ్వాసాల వారికున్నష్టే రామభక్తులలో కూడా ఆయన నామవేఎ “తారక 





"రమా భారత గౌరీ రమణ స్వరూపేణ రామచం[దేణ సంరక్షతోహం! 
*త్వాహం హూరీ శ్యాదయస్త త్వమితి! 


౧8 ముత్తుస్వామి దీక్షితార్‌ 
మం[త"”మని ఏవ్యక్తి అయినా, అతడు ఉన్నతుడు లేదా అధముడు 
అయినప్పటికీ రామనామ జపం చేసినట్టయితే మోక్షాన్ని సాధించడం 
తధ్యమనే ధృఢ విశ్వానం నౌలకొని ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే 
దీక్షితార్‌, పైన పేర్కొన్న మాహురి రాగ కీర్తనలో శ్రీరాముని “తన 
పేరుతోనే పండిత పామర (పజలందరినీ పావనం చేసే” మహానుభావుడని 
వర్ణిస్తాడు." దీక్షితార్‌ దాదాపు నాలుగు సంవత్సరాలు కంచిలో నివసించాడు. 
దరిమిలా శ్రీ, త్యాగరాజస్వామి కమలాంబల గురించి ఆలోచనలు ము్పురిగొనగా కంచి 
వదలి తిరువారూర్‌ కి పయనమయ్యాడు. 


rr rr Tr ల BP రా కానా కానాల వినని ననన. 


పామర పండిత పావన కర నామధేయ గురు మహనుత దానవ రఘువీర. 


అధ్యాయం 4 
తిరువారూర్‌ 


“3 న 
2 Ji 
xA n 32 
2 యే రె 
~~ To 
3 > 
a bs 
ఛి mi 3 
క్‌ సై 
IRE 
శ్‌ 0 {oe 
అ 3 2 
ధి ఒ A 
3 «4 
న్‌. 
5 లి 
ళు 
/ x3 
ERC 
SR) 
Y 
న 
8 xX 
gigs 
a 
క్క కే 9 
ww, 
స్‌ స yd 
౧౨ సా 12 
x} fa శే 
3 mn Ce 
0 లల ఈ 
57 3 
3 ఆణి 


0౧ 


ఆయన అగికి 
ఆలయాని? దరి 


62 


చాడు. 


oa 


63 


ఇ 
స్‌ో 


జరుగ 


మో 
రె 


ఎన (ఎ 


ఇ 
0౪౨ 
ర 


నాట్యానికి ఒక్‌ విచ్చిత 


ఈ 


స మం జు 


ASTID se 


ts 
ర్‌ూ 


చాడు. నటరాజ 
మిక అంకితవున 


— 


స్వామి ఆలయానికి ఆనుకునే శ్రీ గోవిందరాజ సా 


కేరన ర 


థై 
లి 
షే 2 
a 
(a we 
Rt 
- గ 
టన 
9 b 
D ౧ 
~~ 
9 b 
43 of 
జ అ 
i 
ర 
త 
వ్‌ ని 
6 
otf) 
హూ త 


రా 


క 


క్ర కృతులలో ఆయనను కూడా 


వాలయం ఉంద్‌. దీక్షితార్‌. అనే 


చన 


am. అనా క ల ణా ఇల్‌ శక ఆ ఆ ఆను ఆ OWN ఆవిరి ఇష డో కణ ౦) “అంచులో 
— 


ప్రారంభమయ్యే కీర్తన, మెచ్చ బౌలిరాగంలో “గోవిందరాజేన” అనే పదాలతో 
పారంభమయే రరనామిరతో చెప్పుకోతగ్గవి. వెచ్చబౌలి రాగం చాలా 
అరుదై ౦ద్‌. వెంకట మఖి గీతాల ద్వారాను, దీక్షితార్‌ రచించిన ఈ ఈ కృతి 
ద్వారా మాతమే దానిని గురించి మనకు తెలుస్తోంది. 

తిరువారూర్‌ కి తన (పయాణం సాగిస్తూ దీక్షితార్‌ కోలరూన్‌ నది దాటి 
వె దీశ్వరన్‌ కోవెలకు వచ్చాడు. ఆలయంలోని దేవతామూర్తులై న వై ద్యనాధ, 
బాలాంబిక, ముత్తు కుమారస్వాములపై అ అనేక కృత ఎలను రచించి గానం 
చేసాడు. బాలాంబికపై అనేక కీర్తనలను రచించాడు. వీటిలో “భజశెరె చిత్త 
బాలాంబిక” అనేది సు ప్రసిద్దమె నది. కళ్యాణిరాగంలో అం ప ఆ ౮65 
ఇద్‌ వరే (పస్తావించడం జరిగింది. గుడిలో (పధాన దేవతామూర్తి పైన 

“శ, వె ద్యనాదం” అనే కృతిని అఠాణా రాగంలో రచించాడు. ఎ దీశ్వరన్‌ 

కోవెల నుండి దీక్షితార్‌ మయూరం కు [ప్రయాణం సాగించాడు. అక్కడ ఒ 
(పాచీన శివాలయం ఉంద. ఇందంలో దేవతావూర్త చేరా 
మయూరనాధస్వామి, దేవేరి పేరు “అభయా3బి వారిద్దరిపైన కీర్తనలను 
రచిస్తూ దీక్షితార్‌ ఇక్కడ కొన్ని నెలలు గడిపాడు. రాగ లక్ష 
విన్యానాలకం, తాంతిక సిద్దాంతాలకం అభయాంబపై విరిచిత క 
(పత్యేక విశిష్టతను సంతరించుకున్నాయి. కర్నాటక స ంల్‌ 
రాగంలో విరచిత “అంబికాయ: అభయాంబికాయ:” అనే కీర్తనలో కంండలీని 
శక్తిని రగుల్కొలిపే (ప్రక్రియ వర్తితవైైనద. ఈ రచనలను గురు-గుహ 
కృతులలోవలెనే అన్ని విభక్తులలో ([పత్వయాలు)ను మళచడం జరిగింది. 
అవి ఈ (కంది విధంగా ఉంటాయి-- 

1. అభయాంబ జగదాంబ- కళ్యాణి 

2. ఆర్యమాభాయమామ్‌- 

౩. గిరిజాయ అజయ- శంకరాభరణం 

4. అభయాంబికాయై- యదుకుల కాంభోజ 


lg తర్వాతి కాలంలో జీవించిన మురొక వాగ్గేయకారుడు “దని ద్‌వ్య"' అనే కీర్తన 
రచించాడు. సుబ్బరామ దీక్షితార్‌ దీనికీ కః రాగంలో స్వరకల్పన చేశాడు. 


తిరువారూర్‌ 3] 

5.అభయాంబికాయ: - కేదారగౌళ 

6. అంబికాయ: అభయాంబికాయ:- కేదారం 

7. అభయాంబికాయమ్‌- సహనా 

8. దాక్షాయిణీ- లోడి 

“గశ్రీరాగంలో శ్రీ అభయాంబ నిన్ను” అనే మాటలతో (పారంభమయ్యే 
కీర్తన ఒకటి ఉంది. సాధారణంగా శుభప్రదమైన ముగింపు సందర్భంలోనే ఈ 
రాగాన్ని గానం చేయడం జరుగుతుంది. దీనినిబట్టి పైన (ప్రస్తావించిన ఇతర 
రచనలను భజనలలో సామూహికంగా గానం చేయాలని, ఈ కీర్తనా రాగం 
ఆకార్య(క్రమానికి శుభకరమైన ముగింపుగా ఉండాలనే దీక్షితార్‌ ఉద్దేశ్యమని 
భావించవచ్చు. “మణి (పవాళం” అనే పేరుతో నంన్క్య్ట్రతం, ఆలుగు, 
తమిళభాషలలో రచింపబడడం ఈ శ్రీ రాగకీర్తన యొక్క గమనించదగిన 
మరొక విశిష్ట లక్షణం. ఈ తరహాకం చెందిన మరికొన్ని రచనలున్నాయి. 
కపిరాగంలో వెంకటాచలపతి మీద “వెంకటాచలపతే నిన్ను నామదిో అనే 
మాటలతో [ప్రారంభమయ్యే కీర్తన వీటిలో (ప్రసిద్ధమైనది. 

మయూరం నుండి దీక్షితార్‌ తిరువారూర్‌ కి బయలుదేరాడు. పదహారు 
సంవత్సరాల (కతం రామస్వామి దీక్షితార్‌ అక్కడ నుండే మనాలికి తరలి 
వెళ్ళాడు. కాని అచ్చటి (పజల మనస్సులో ఆయన స్మ్మతి చెరిగిపోలేదు. గొప్ప 
సంగీతవేత్త గా, వాగ్గేయకారునిగా, త్యాగరాజస్వామి ఆలయంలో నాదస్వరం 
కచేరీలను నిర్వహి ంచిన వ్యక్తిగా ఆయన ఎడ వారికి మంచి గౌరవభావం ఉంది. ఇక 
ముత్తుస్వామి దీక్షితార్‌ విషయానికి వస్తే ఆయన బాల్యంలోనే ఆ స్టలం 
వదిలి పెట్టినప్పటికీ (ప్రతిభావంతుడై న వాగ్గేయకారుడుగా ఆయన ఆర్టించిన ఖ్యాతి 
ఆయన కంటు ముందుగానే ఆ స్తలం చేరింది. అందుచేతనే అచ్చటి (పజలందరూ, 
గర్వంగా, ఉత్సాహభరితంగా దీక్షితార్త పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నారు. 
రామస్వామి దీక్షితార్‌, ఆయన కుమారులు తిరువారూర్‌ చేరిన దినం 
చిరస్మరణీయమైనది. తాము పాత ఇంటిలో (ప్రవేశించిన తరుణంలో వారు 
పాందిన ఆనందం వర్ణనాతీతం. తమకు హృదయ పూర్వక స్వాగతం పలికిన 
(గామస్తుల ఎడ కృతజ్ఞ తాభావం వెల్తి విరిసింది. అవధులు లేని ఇటువంటి 
ఆనందానుభూతితో వారు తిరువారూర్‌ లో స్టిరపడ్డారు. 


32 ముత్తుస్వామి దీక్షితార్‌ 

తిరువారూర్‌ లో ముత్తుస్వామి దీక్షితార్‌ ను [ప్రధానంగా ఆకర్షించింది 
శ్రీ త్యాగరాజస్వామి ఆలయం. దక్షిణ భారతదేశంలోని అత్యంత గంభీరమైన 
ఆలయాలలో అద ఒకటి. (పాచీన సాం్యవదాయాలను అద 
సంతరించుకొన్నది, సుదీర్ణమైన పరిమాణాలు కలది. తన [ప్రాంగణంలోనే 
అనేక ఆలయాలను నిలుపుకొన్నది. బయట అత్యంత విస్తృతమైన వవిత 
సరోవరం. అచ్చటి ఆ దేవతామూర్తులను ఆరాధిస్తూ, వారిపై తాను రచించిన 
కీర్తనలను గానం చేస్తూ దీక్షితార్‌ ఎక్కువ కాలం, ఆ ఆలయంలోనే గడిపే 
వాడు. శ్రీత్యాగరాజ స్వామి, శ్రీకమలాంబ, శ్రీనీలోత్సలాంబ, గణేశ, 
నఎబహ్మణ్యస్వామిలపై ఆయన రచించిన కీర్తనలు ఈ నందర్భంలో 
వెలువడినవే. అంతేకాదు. తిరువారూర్‌ లో నున్న విజయపురంలో వేంచేసి 
ఉన్న రేణుకాదేవిపై కన్నడ-బెంగళా రాగంలో విరచితవైంన కీర్తన, 
తిరువారూర్‌ కి చెందిన ధీవరం యోగినుందర మూర్తి సాయనార్‌ పై 
తక్కరాగంలో విరచితమైన కీర్తన ఈ తరుణంలో వెలువడ్డాయి. 

వీటిలో శ్రీత్యాగరాజస్వామిపై వెలువడినవే అత్యధికం. ఆయనపై 
విరచితమైన విభక్తి కృతుల సమూహమిది: 


—_ 


త్యాగరాజో విరాజితే- అరాణా 

- త్యాగరాజం భజరే- యదుకుల కాంభోజి 
. త్యాగరాజై న సామాక్షి తోహం- సలకభె రవి 
. త్యాగరాజ నమస్తే- బేగడ 

: త్యాగరాజ ధన్యం - దర్బార్‌ 

- శ్రీ త్యాగరాజన్య భక్తో- రుద్మపయ 

క త్యాగరాజేకృత్య-కృత్యం- సారంగ 


co *+* ర౮ ౮౮ nh WD 


- వీరవసంత త్యాగరాజ- వీరవసంతం 

ఈ సమూహమే గాక శ్రీ త్యాగరాజు మీద ఇంకా అనేక కీర్తనలున్నాయి. 
గౌళరాగంలో విరచితమైన “త్యాగరాజపాలయ సుమాం” ఆనందభై రవిలో 
విరచితమైన “త్యాగరాజ యోగ వైభవం” అనే కీర్తనలు అత్యంత (ప్రసిద్ద 
చెందినవి. శ్రీరాగంలో “త్యాగరాజు- మహాధ్వజారోహ” అనే వదంతో 


తిరువారూర్‌ 33 


(ప్రారంభమయ్యే మరొక కృతి ఉంది. ఆలయంలో (పతి సంవత్సరం జరిగే 
వన ౦తోత్సవ కార్య కమాన్ని ఇందులో వర్తించడం జరిగింది. కోవాల 
(పాంగణంలో (పధాన ఆలయమే గాక ఐదు శివలింగాలయాలు కూడా 
ఉన్నాయి. వాటిపై కూడా దీక్షితార్‌ కృతులను రచించాడు. అవి- 


| అచలేశ్వర- భూపాల 
. హటకేశ్వర- బిలారి 
లౌ 
వాల్మి కేశ్వర- కాంభోజి 
ఆనందేశ్వర- ఆనందఖె రవి 
సిద్రేశ్వర- నీలాంబరి 
(త) 


DB wWNnr 


౮] 


నవవర్హ కీర్తన అనే మరో కీర్తనావళి ఉంది. దేవిని, కమలాంబను కీర్తిస్తూ 
(వాసిన కీర్తనలవి. కర్నాటక సంగీతంలోని అతి (ప్రశస్తమైన సంగీత కళాఖండాల 
కోవకు చెందినవివి. రాగరూపాలను తీర్చిదిద్దడంలో దీక్షితార్‌ మేధా వై శిష్ట్యము 
సాధించిన పరిణతిని వీటిలో చూడవచ్చు. పరిపూర్ణత, (పమాణకతల లో వీటి 
చి తకరణ సాటిలేనిదని చెప్పక తప్పుదు. ఇవి వై భవోపేతవ్లైన భారీ 
నిర్మాణాలు. రాగదేవతలు అధిష్టించిన “నాద” దేవాలయాలు. ఇక సాహిత్య 
విషయానికి వస్తే దేవిని తాం్మతిక పద్దతిలో పూజించే [కమంలోకి తొంగి 
చూసేందుకివి మనకు అవకాశం కల్పిస్తాయి. దేవీ ఆరాధనకు తంత్రాలు చాలా 
విస్తృతమైన కర్మకాండను సూచిస్తాయి. ఆమె సన్నిధిని చేరడానికి మానవుడు 
తెమ్మిద వలయాలను దాటవలనీ ఉంటుందని చెవుతారు. దీనికి 
(పతివలయంలోనూ ఆమెకు పూజ చేయాలి. [పతి వలయానికి ఒక (పత్యేక 
నామం, విశివ దేవతా శక్తులుంబాయి. ఆయా శక్తులు (వసాదంచే 
“లబ్దఫలాలు" కూడా విభిన్నమెనవే. తొమ్మిది “వలయాలను” పూజించడం 
పూర్తి అయిన తర్వాతనే దేవి తన భక్తులకు పూర్తి లబ్బ భలాలను 
(పసొదిస్తుంది. ఈ విస్త్రతమైన కర్మకాండను “నవావరణ పూజ అంటారు. 
దీక్షితార్‌ రచించిన తొమ్మిది కీర్తనలు వివిధ వలయాలలో అధిష్టించిన దేవీ 
ఆరాధనకు అంకితమైనవి. ఈ తొమ్మిదే కాక ధ్యాన (పార్హన) మంగళ (శుభ 


4 ముత్తుస్వామి దీక్షితార్‌ 
(పదముగింపు) కీర్తనలు కూడా ఉన్నాయి. మొత్తం మీద “నవావరణ” కీర్తనల 
సంఖ్య పదకొండుకు చేరింది. అవి- 

కమాలాంబికే ( ధ్యాన )- తూడీ 

కమలాంబ సంరక్షతు - ఆనందభై రవి 

కమలాంహం భజరే - కళ్యాణి 

శీకమలాంబికాయ - శంకరాభరణం 

కమలాంబికాయె - కాంభోజి 

కమలాంబికాయపరం - భెరవి 

కమలాంబికాయస్తవ - పున్నాగవరాళి 

శీ, కమలాంబికాయం భక్తిం - సహనా 

శ్రీకమలాంబికే అవ అవ - ఘంటా 

శీకమలాంబ జయతి - అహరి 

శీకమలాంబికే - శ్రీ రాగ 
“ఆవరణ” కీర్తనలలోని మొదటి ఎనిమిది విభక్తులలో ఉన్నాయనే విషయం 
గమనించవచ్చు. అహిరిరాగంలో నున్న తొమ్మిదవ ఆవరణ కీర్తన ఎనిమిది 
విభక్తులలోనూ సమకూర్చబడినద్‌. 

త్యాగరాజస్వామి ఆలయంలో దేవికి అంకితమైన మరొక మందిరం ఉంది. 
అందులోని దేవత పేరు నీలోత్సలాంబ. శివుని వివాహమాడాలనే దీక్షతో 
తపనలో నిమగ్నవైైన టబ స్వరూవవేం కమలాంబ అని తన (ప్రభువుని 
వివాహమాడిన పమ్మట దేవీ స్వరూపవే నిలోత్స లాంబ అని సాంప్రదాయ 
గాధ. నీలోత్పలాంబపై దీక్షితార్‌ గానం చేసిన కృతులివి- 

1. నీలోత్స లాంబ జయతే - నారాయణ గౌళ 

wa నిలోత్స లాంబ భజరే - రీతి గౌళ 

3. నీలోత్స లాంబికాయ - కన్నడ గౌళ 
4. నీలోత్స లాంబికాయె - కేదార గౌళ 
5 


| నీలోత్స లాంబికాయ: - గౌళ 


"రీతి గౌళ రాగంలో నీలోత్సలాంబపె మరొక కీర్తన ఉంది. కాని అది వేరు, ఈ సమూహనికి 
సంబందించినది కాడు. 


తిరువారూర్‌ 35 

6. నీలోత్స లాంబాయస్తాన - మాయామాళవ గౌళ 

7. నిలోత్సలాంబికాయం - పూర్వగౌళ 

8. శ్రీ, నీలోత్పలాంబికే - ఛాయగౌళ 

ఈ ఎనిమిది గీతాలను నంన్భ్కత వ్యాకరణంలోని ఎనిమిది 

విభక్తులలో పొందుపరచడం జరిగింది. ఇందులో ఒక కీర్తన గౌళ రాగంలో 
ఉంటే మిగతావన్నీ “గౌళ” అనే పదంతో ముగిసే రాగాలలోనే ఉండడం 
గమనార్లం. ఇవన్నీ గౌళ గుచ్చ కీర్తనలుగా (ప్రసిద్ద మయ్యాయి. అం ంతమా। తాన 
వాటి స్వర వేళాల మధ్య సఖ్యత ఉందని భావించరాదు. వీటిలో మూడు 
కీర్తనలు (5,6,8 నంఖ్యలవి) ఒకే వేళాకం మిగతావి ఇతర వేళాలకు 
చెందినవి. వాటి రూపాలు మాతం భిన్నమైనవి. మాయా మాళవ బృందానికి 
చెందిన మూడు కీర్తనలు కూడా వాటి స్వరవేళ వస్తువుకు సంఒంధించినంత 
వరకు భిన్నవైనవే. ఈ బృందంలో వాడను ఛాయాగౌళ్ళ పూర్వగాళ అనే 
రెండు రాగాలూ అపూర్వవ్లైనవి. అందుచేతనే ఆ రెండు రాగాలలో 
విరచితమైన కీర్తనలు అత్యంత విలువైనవి. సాహిత త్య య సంబంధించినంత 
వరకు ఈ కీర్తనలన్నీ స్తోతరూపంలో ఉన్నాయి. కాం|తిక [పకియ జోలికివి 
పోలేదు. 

త్యాగరాజస్వామి ఆలయంలో గణపతికి అంకితవెనవి అనేకం ఉనాాయి. 
ఆగమశాస్తాల ననుసరించి గణేశునికి పదహారు (పతిమూర్తులు, వాటిలో 
ఒక్‌ ్క_క్క దానిని ఆరాధించేందుకొక (పత్యేక మంతం, తంతం 
దానివలన లభించే లబ్ది కూడా (ప్రత్యేకమైన ద. స వ్‌ 
ఆలయంలో స్థానముందని వినికిడి. దీక్షితార్‌ “గణపత్యం” (గణపతి పూజకు 
సంబంధించిన శాస్రం) లో నిష్ణాతుడు. ఆయనకున్న కూలంకష పరిజ్ఞానాన్ని 
ఆయన గణపతి పై (వాసన కీర్తనలు వెల్లడిస్తాయి. హంసధ్వని రాగంలో నున్న 
“వాతాపి గణవ తిం” గౌళ రాగంలోనున్న “మహాగణపతి రవుతుమాం”, 
శ్రీ రాగంలోనున్న “శ్రీ మూలాధార చక్ర వినాయక” మల్ల్తారి రాగంలో నున్న 
“పంచమధంగముఖ గణపతిని” సావేరి రాగంలోనున్న గక్తరి-5 కాలభముఖం” 
అనే కీర్తనలు వీటిలో అత్యంత సు(పసిద్దమైనవి. 


క్లుప్తంగా చెప్పాలంటే తిరువారూర్‌ దేవతల మీద దీక్షితార్‌ రచించిన 


36 ముత్తుస్వామి దీక్షితార్‌ 
కృతులు ఆయన ఇతర స్టలాలలోని ఇతర. దేవతలపై తన జీవితంలో (వ్రాసిన 
రచలన్నింటి కంచు ఎక్కువ మొత్తంలో ఉండడమే గాక గుణాత్మకంగా కూడా 
అత్యుత్తమ (శ్రేణికి చెందినవై ఉన్నాయి. 

దక్షిణ భారతదేశంలోని (ప్రసిద్ద దేవాలయాలను దర్శించి వాటిలోని దేవతలను 
కీర్తిస్తూ గానం చేయడం దీక్షితార్‌ ఆకాంక్ష అందుచేత తాను తిరువారూర్‌ లో 
స్టిరపడినప్పటికీ తరచు (ప్రసిద్ద ఆలయాలున్న స్టలాలకు వెడుతూ ఉండేవాడు. 
ఈ దశలోనే ఆయన కావేరి (పాంతంలోనున్న స్వామిమలై, మన్నార్‌ గుడి, 
నాగపట్టణం, తిరుచిరాపల్లి ఇంకా అనేక స్టలాలను దర్శించి అచ్చటి ఆలయాల లోని 
దేవతలపై కృతులు రచించారు. స్వామిమలై లో సుబహ్మస్వామికి అంకితమైన 
గొప్ప ఆలయం ఉంది. ఆ దేవునికంకితమైన ఆరు (పముఖ ఆలయాలలో అది 
ఒకటి. ఈ ఆలయంపై దీక్షితార్‌ అనేక కృతులు రచించాడు. నలురాగంలోనున్న 
“స్వామినాధి), బిల్లారి రాగంలోనున్న శీ, బాల సు బహ్మణ్య” అనే కీర్తనలు 
వీటిలో అత్యంత 'ప్రసిద్దిచెందినవి. మన్నార్‌ గుడిలో శ్రీ రాజగోపాలస్వామికి 
అంకితమైన వై షవాలయం ఉంది. ఈ ఆలయస్వామి అయిన శ్రీ, కష్ణ (పభునికి 
దేవీ ఆరాధనా సారాంశభూతమైన శీ, విద్యతో కల సాంగత్యం వల్లనే ఆయనకు 
“శీ, విద్యారాజగోపాలుడు* అనే పేరు వచ్చింది. ఈ దేవుని కీర్తిస్తూ దీక్షితార్‌ 
అనేక కృతులను గానం చేశాడు. సావేరీ రాగంలో విరచితమైన “శ్రీ రాజగోపాల" 
అనే కీర్తన వీటిలో అత్యంత |పసిద్దమైనద్‌. నాగపట్టణం వద్ద అనేక సుప్రసిద్ద 
దేవాలయాలున్నాయి. ఇచ్చట నున్న శివాలయంలోని స్వామి పేరు 
“కాయారోహణుడు*, దేవి పేరు నీలాయితాక్షి వై ప్లవాలయంలోని స్వామి పెరు 
శ్రీ, సౌాందరరాజు. ఈ దేవతలపై దీక్షితార్‌ అనేక రచనలు చేశాడు. నీలాంబరి 
రాగంలో నీలాయతాక్షి పై “అంబనీలాయతాక్షి” అనే కృతి బృందావన సారంగ 
రాగంలో శ్రీ సౌందరరాజుపై రచించిన “సౌందరరాజం ఆ[శయే” అనే కృతి 
అత్యంత (ప్రసిద్ది చెందినవి. దేవగాంధార రాగంలో కాయారోహణుని పె రచించిన 
“కాయారోహణం భజరే” అనే కీర్తనను కూడా ఆయన రచించాడు. 

దీక్షితార్‌ కి కుమారులు లేరు. ఒక కుమార్తె మాతం. ఉంది. ఆమెను 
తిరుచిరాపల్లి నివాసి కొకనికిచ్చి వివాహం చేయడం జరిగింది. కనుక దీక్షితార్‌ అనేక 
సందర్భాలలో అక్కడకు వెళ్ళేవాడు. ఆ సమయాలలో అచ్చటి ఆలయాలను 


తిరువారూర్‌ 37 
దర్శించడం వాటిలోని దేవతలపై కీర్తనలను రచించడం జరిగేది. తిరుచిరాపల్లి వద్ద 
జంబూకేశ్యరం (తిరువానక్కవల్‌ ) అనే స్టలం ఉంది. పంచలింగ క్షేతాలలో ఇది 
ఒకటి. ఇచ్చట శివుని జలరూపంలో పూజించడం జరుగుతుంది. ఇదివరకే 
ఉదహరితమైన యమునా కళ్యాణీ రాగంలో (ప్రసిద్ధి చెందిన “జంబూపతే” అనే 
కీర్తనను దీక్షితార్‌ ఇక్కడే రచించాడు. ఆ ఆలయదేవిపై “శ్రీ మాతన్‌ శివవామంకే” 
అనే కీర్తనను బేగడ రాగంలో రచించాడు. మాతృభూతేశ్వరునిపై 
“ శీ, మాతృభూతం” అనే కీర్తనను కన్నడ రాగంలో ఆలపించాడు. ఆయన 
రచించిన మహత్తర కళాఖండాలలో ఇది ఒకటి. ఆయన శ్రీరంగం దర్శించి 
రంగనాధుని మీద, రంగనాయకి పై న అనేక కృతులను గానం చేశాడు. రంగనాయకి 
రాగంలో విరచితవైన “రంగనాయికం", చాలా అరుదైన మంగళకె సికి రాగంలో 
నున్న “శ్రీ భార్గవి” అనే కీర్తన వీటిలో అత్యంత (ప్రసిద్దమైనవి. అఖండ కావేరీ 
తీరంలో నున్న అనేక న్షేతాలపై కూడా దీక్షితార్‌ కీర్తనలను రచించాడు. వీటిలో 
ముఖారి రాగంలో రచించిన పాహి మాం రత్నా “చలనాయక* మరియు కేదార గౌళ 
రాగంలో విరచితవైన “నీలకంఠంభజే'” అనే కీర్తనలు అత్యంత 
జనాదరణీయాలయ్యాయి. 

దీక్షితార్‌ కివలూర్‌ దర్శనం గురించి [పత్యేకంగా చెప్పవలసి ఉంది. 
తిరువారూర్‌ కి నమీపంలోనే ఉన్న ఈ స్ధలంలో అక్షయలింగ రూపంలో 
వెలసిన (పాచీన శివాలయం ఉంది. దీక్షితార్‌ ఈ ఆలయాన్ని దర్శించిన 
సంఘటనపై అనుశృతంగా వస్తున్న గాధ ఒకటి ఉంది. ఈ ఆలయస్వామి పై 
దీక్షితార్‌ శంకరాభరణ రాగంలో “అక్షయలింగ విభో న్వయంభో” అనే 
మాటలతో |పారంభమయే కృతి రచించి స్వామి వారి ఎదుట గానం 
చేయుడానికీ కీవలూర్‌ వెళ్ళాడు. కాని ఆయిన ఆలయానికి వెళ్ళే 
సమయానికి అర్చకుడు పూజా కార్య కమాన్ని ముగించి గర్భగుడి తలుపులు 
మూసివేసి ఇంటికి వెళ్ళడానికి సంసిద్దుడవుతున్నాడు. ఇది చూచిన దీక్షితార్‌ 
ఆయనతో “అయ్యా, స్వామి దర్శనం కోసమే నేను తిరువారూర్‌ నుండి 
(పత్యేకంగా బయలుదేరి వచ్చాను. కొద్దిసేపు గర్భగుడి తలుపులు తీసి 
ఉంచండి” అని (ప్రార్టించాడు. దానికా అర్చకుడు విరసంతో “అయ్యా, మీరు 
కావాలనుకుంటున్న దర్శనం రేపైనా చేసుకోవచ్చు. స్వామివారెక్కడికే 


38 ముత్తుస్వామి దీక్షితార్‌ 
పారిపోవడం లేదు” అని సమాధానం చెపుతూ ఇంటికి బయలుదేర బోయాడు. 
దీక్షితార్‌ ఈ నవుయింలోనే అక్కడ కూర్చుని కృతిని పాడడం 
(పారంభించాడు. ఆయన నంగీతం ఆ (గామన్మలనాకర్షించింది. దానిని 
వినడానికి పెద్దగుంపు అక్కడికి చేరారు. విస్మయం, కుతూహలంతో ఇదంతా 
చూస్తున్న అర్చకుడు కూడా అక్కడే ఉండి పోయాడు. దీక్షితార్‌ పాట చివరికొచ్చే 
'సరికిక చూడండి-గర్భగుడి తలుప్రలు తమంత తాము తెరుచుకున్నాయి. స్వామి 'పరెవ్రార్థ 
స్వరూపం (ప్రత్యక్షమైంది. ప్రజలు ఆశ్చర్య చకితులయారు. నిశ్చష్టుడైన అర్చకుడు 
దీక్షితార్‌ పాదాల మీద పడి క్షమాభిక్ష వేడాడు. ఆయనను దీవించి, స్వామిని పరప్రూర్లా 
దర్శించుకొని దీక్షితార్‌ తిరువారూర్‌ కి తిరిగి వచ్చాడు.' ఆధ్యాత్మిక చింతా 
గరిష్ట్రుడై న వాగ్గేయకారునిగా, దీక్షితార్‌ ఖ్యాతి నలుమూలలకు విస్తరించింది. 
ధర్మకర్తలు, సంపన్నులు తమకు సంబంధించిన ఆలయాలకు ఆహ్వానించి 
ఆయున చేత ఆయా దేవాలయాల దేవతామూర్తుల” కర్రనుతను 
రచింపజేయడానికి ఒకరితోనొకరు పోటీ. పడేవారు. తిరువారూర్‌ దగ్గరునున్న 
కులికరై (గర్భతీర్ణ) మిరాసీదారైన వై ద్యరింగ మొదలియార్‌ వీరిలో ఒకడు. 
ఇచ్చట విశ్వేశ్వరుని కంకితమైన శివాలయంతోపాటు విశాలాక్షి అన్నపూర్ణ 
ఆలయాలున్నాయి. దీక్షితార్‌, మొదలియార్‌ ఆహ్వానాన్ని మన్నించి ఈ 
దేవతలపై కీర్తనలు రచిస్తూ ఇచ్చట కొన్ని రోజులు గడిపాడు. కాంభో 
రాగంలో విరచితమైన “కాశీవిశ్వేశ్వరా”, సామరాగంలోని “అన్నపూర్తా అ 
కీర్తనలు వీటిలో ప్రసిద్ది చెందినవి. ఈ రచనలతో ఎంతగానో సంతుష్టి చెంద్‌న 
మిరాసీదార్‌ కనకాభిషేకం వంటి విశిష్ట గౌరవ పురస్కారాలతో ఆయనను 
సత్కరించాడు. ఈ తరుణంలోనే మిరాసీదార్‌ ను కీర్తిస్తూ దీక్షితార్‌ ఒక కీర్తన 
రచిస్తే బాగుంటుందనే సూచన వచ్చింది. కాని దీక్షితార్‌ దీనికంగీకరించలేదు. 
తనకుగానీ, మొదలియార్‌ కి గానీ అది క్షేమకరం కాదని ఆయనను రక్షించమని 
భగవంతుని |పార్థించగలనని అది అంతకంటె విలువపై నదిని చెప్పాడు. ఆ 
తర్వాత పదునాలుగు రాగాలలో “శ్రీ విశ్వనాధం” అనే తన నఎప్రసిద్ద 


uh ౨ 


“దీక్షితార్‌, త్యాగరాజులకు సంబంధించిన మహిమల గురించి ఆనేక కధలున్నాయి. ఆయితే 
నా గురువు గారైన అంబిదీక్షితార్‌ తమ కుటుంబంలో సాంపదాయకంగా వినవస్తున్నవని 
నాకు చెప్పిన వాటిని మాతమే ఇక్కడ (పస్తావిస్తున్నాను. 


తిరువారూర్‌ 39 


రాగమాలికను రచించాడు. ఇందులోని చివరి అంశంలో పరమాత్మను 
“భాగ్యశాలి అయిన వైద్య లింగం యొక్క రక్షకుని” గా వర్ణించాడు.” 
దీక్షితార్‌ ఎన్నడూ భోగభాగ్యాలను ఆశించలేదు. అనుభవించలేదు. 
క్షుద్భాధను తట్టుకునేందుకు తరచు అనేక బాధలు పడవలసి వచ్చేది. 
ఈవిషయాన్ని గుర్తుంచుకొంటే ఈ సందర్భంలో ఆయన తీనుకున్న 
నిర్ణయం ఎంతగా హర్షణీయమో అవగతమవుతుంది. ఆయన పడిన బాధల 
గురించి అనేక గాధలున్నాయి. వీటిలో ఒక గాధను ఇక్కడ (పస్తావిస్తున్నాను. 
ఈ దశకం సంబంధించింది కాబట్టి కుటుంబంలో అను[శుతంగా వన్తూ 
బరీయమైన సాక్ష్యాధారరూపం ధరించినది కాబట్టి దీనినిక్కడ ఉటంకించడం 
నందర్శోచితంగానే ఉంటుంది. ఇంట్లో పచారీ నరుకులు అడుగంటిన 
రోజులున్నాయి. ఒక రోజున ఆవేళ భోజనానికి కూడా అవి సరిపోయేటట్లు 
లేవు. వంట గదిలోని (స్త్రీలు ఇబ్బందిలో పడ్డారు. దీక్షితార్‌, శిష్యులకు తన 
కీర్తనలను నేర్పడంలో నిమగ్నమై ఉన్నాడు. వారిలో దాసి కమలం అనే (స్తీ 
కూడా ఉంది. ఆహవెకం స్తానిక ఆలయంలో మిరాసి హకంాలున్నాయి. 
దీక్షితార్‌ భార్య ఆమెను లోపలికి పిలిచి “కమలా! వంటకు బియ్యంలేవు. 
వేమంతా క్షుద్భాధనెాదుర్కొనవలసిన పరిస్టితి వచ్చింది. నువ్వేవ్లైనా 
నహాయిం చేయగలవా?” అని అడగింద్‌. దానికి కమలం “అమ్మా! 
నేనిక్కడుండగా మీరెందుకు గాభరా పడుతారు? నా బంగారు గాజులను 
తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులో మీకవసరమైన సరుకులనన్నింటిని నేను 
కొంటాను అని చెప్పింది. ఈ మాటలు దీక్షితార్‌ చెవిని పడ్డాయి. 


"క్రీ.శ. 1892లో ఓరియంటల్‌ మ్యూజిక్‌ ఇన్‌ యూరపియన్‌ నాబటేషన్‌ అనే (గంధం 
వెలువడింది. దాని సంపాదకుడై న చిన్నస్వామి మొదిలియార్‌ ఈః [క్రింది అధోజ్ఞాపికతో 
ఈః రాగమాలికను (పచురించాడు. 

“రాగమాలికను వై ద్యలింగ పెందలియోర్‌ |పోదృలంపె రచించడం జరిగింద్‌. 
మొదిలియార్‌ కులికరై మిరాసిదారు; విద్వత్సంపన్నుడు. దీక్షితార్‌ అసామాన్య (ప్రతిభను 
గుర్తించి ఆయనను కనకాభిషేకం తో సత్కరించిన సౌజన్యుడు., ఆయితే తనను కీర్తిస్తూ 
ఒక కీర్తన రచించమని దీక్షితార్‌ ను |ప్రార్డించాడు. కాని త్యాగరాజు వలె నరస్తుతిని గర్లించిన 
ఆ వాగ్గేయకారుడు భూపాలుని సంక్షేమాన్ని ఆర్టిస్తూ మ్మాతమే స్తానిక దేవతలను కీర్తిస్తూ 
కీర్తనలు రచించాడు.” 


40 ముత్తుస్వామి దీక్షితార్‌ 
నాశిష్యులను నేను పోషించే బదులు వారే నన్ను పోషించే దుస్థితి వచ్చిందని 
బాధ పడ్డాడు. కమల బయటకు రాగానే ఆమెను పిలిచి, “కమలం! నువ్వు 
చేస్తున్నదేమిటి? నీ గాజులు మమ్మల్ని కొద్ది రోజులు మ్మాతమే పోషిస్తాయి. 
ఆ తర్వాత భవిష్యత్తు మాశుమిటి? మమ్మల్ని జీవితాంతం పోషించే 
మాటయితే నీకు నీ నగలలో మిగిలిదేముంటుంది? మనందరికి తిండి పెళ్లే 
వాడు ఆ భగవంతుడే. నేనే కనుక శ్రీ త్యాగేశుని నిజమైన భక్తుణ్ణి అయితే ఈ 
అవసర సమయంలో ఆయన నన్ను విడచి పుచ్చడు. కనుక నీ నగలను 
తాకట్టు పెట్టవద్దు. శిష్యులకు సంగీతం చెప్పుకోవడం ద్వారా బతుకు భారం 
మోన్తున్నానని అనడానికి ఎవరికీ అవకాశం ఇవ్వవద్దు”. ఈ మాటలనేసి 
దీక్షితార్‌ పూజ చేసుకునేందుకు మామూలుగా ఆలయానికి వెళ్ళిపోయాడు. 
ఆ రోజునే త్యాగరాజు మీద యదుకుల కాంభోజి రాగంలో “త్యాగరాజం 
భజరేరే చిత్త” అనే గీతాన్ని రచించాడు. భక్తితో, భావావేశంతో, ఆలయ 
(పాంగణంలో దానిని ఆలపించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఒక విస్మయానందకర 
విషయం ఆయన కోనం ఎదురుచూస్తోంది. జరిగిందిది- తంజాపూరు 
వుహారాజు ఆస్థానంలోని ఒక ఉన్నతాధికారి ఆరోజు తిరువారూర్‌ 
దర్శించవలసి ఉంది. అందుచేత ఆయన బ్రందానికవనరవైన వచారీ 
సామా(గిని స్టానికాధికారి భారీ ఎత్తున సేకరించి ఉంచాడు. కాని ఆరోజు 
ఉదయివేం తన తిరువారూర్‌ కార్యకవుం రద్దయినట్యా ఉన్నత 
పర్యవేక్షణాధకారి నుండి స్టానిక అధికారికి వర్తమానం అందింది. ఈ 
పరిస్టితిలలో తన కార్యాలయంలో నిరుపయోగంగా పడి ఉన్న ఆ సామాగగిని 
యోగిపుంగవుడై న వాగ్గేయకారునికి పంపడం సముచితం కాగలదని స్తానిక 
అధికారి తలపోశాడు. ఈ విషయం తెలియగానే దీక్షితార్‌ “నన్ను త్యాగరాజ 
స్వామి” రక్షించాడు అని వ్యాఖ్యానించి సలాక భైరవి రాగంలో “త్యాగరాజేన 
సంరక్షితో హం” అనే కీర్తనను రచించాడు. 

స్థానికాలయానికి చెందిన దాసీలలో కమలం ఒకతె. ఆమెకు దేవతామూర్తి 
ముందు నాట్యం చేసే మిరాసీ హక్కు. ఉంది. ఆవె లాంఛన్నపాయంగా 
ఆస్థానాన్ని ఆలంకరించవలసిన సమయం ఆసన్నమైంది. ఆసందర్భంలో 
ఆమె తొలిసారిగా రంగస్టలి నధిరోహి ంచి ఒక నృత్య (పదర్శన (అరంగె[టల్‌ ) 


తిరువారూర్‌ 41 
ను ఇవ్వవలసి ఉంది . దానికవనరమైన కీర్తనలను రచించవలసినదని 
దీక్షితార్‌ ను కోరడం జరిగింది. దీనికాయన అంగీకరించాడు. కాని రచనలన్నీ 
భగవంతోని ఉద్దేశించి మా(తవేం ఉంటాయని నృన్నం చేశాడు. ఈ 
సందర్భంలో ఆయన రచించిన వాటిలో త్యాగేశుడి మీద తోడి రాగంలో 
విరచించిన “రూపము సుచి” అనే పద వర్ణం, శ్రీ రంజని రాగంలోని నీసాటి 
దైవ వందులేడని అనే దరువు లభ్యమవుతున్నాయి. ఈ నృత్య 
కార్య(కమానికి హాజరైన వారిలో పాన్నయ్య “తంజావూరు సోదరులు*గా 
(ప్రసిద్ధులైన వడివేలు, ఆయన సోదరులు కూడా ఉన్నారు. కమలం నృత్య 
(ప్రదర్శన వారినెంతగానో ముగ్గులను చేసింది. అందుచేత కార్య కమొనంతరం 
వారు దీక్షితార్‌ ను కలిసి తమను శిష్యులుగా స్వీకరించమని తంజావూరు వచ్చి 
స్టిరపడి తమకు సంగీత భిక్ష పెట్టమని (ప్రాధేయపడ్డారు. క్‌ కొంత కాలంపోయిన 
తరువాత తానీ పని చేయగలనని దీక్షితార్‌ వారికి వాగ్దానం చేశాడు. 

త్యాగరాజస్వామి ఆలయం భటవృత్తి కారులలో తంబియప్పన్‌ ఒకడు. 
శుద్ద మద్దలం వాయించడంలో నిష్టాతుడు, దీక్షితార్‌ కి ఆప్త శిష్యుడు. అతడికి 
ఆకస్మికంగా కడుపులో పోట్లు వచ్చాయి. వైద్యులు వాటిని తగ్గించ 
లేకపోయారు. జ్యోతిష్యశాస్తంలో కూడా నిపుణుడైన దీక్షితార్‌ అతడి జాతకం 
తెప్పించుకొని పరిశీలించి “గురు” (గహ బాధవలన అతడికీ దుస్థితి కలిగిందని 
దాని నివారణకు ఆ |గహాన్ని ఉపశమింప చేయవలసి ఉందని |గహించాడు. 
ఇందులో వేదమంతాలకు తావులేదు. ఇక “గురు” (గ్రహం మీద ఒక కీర్తన 
రచించడానికి పూనుకొనడవే దీనికి తగిన మార్గమని ఆయన భావించాడు. ఈ 
విషయాన్ని ఇంకా తరచి చూసి అన్ని (గహాల మీద కీర్తనా సముచ్చయాన్ని 
రచించడం మంచిదని మానవాళి (శ్రేయస్సు కిది మేలు చేస్తుందని ఆయన 
తలపోశాడు. అందుచేత ఈ (క్రింది విధంగా ఆయన నవ (గహ కృతులను 
రచించాడు. 


1. “సూ సూర్యమూర్తే bs సౌరాష్ట్ర రాగంలో సూర్యుని మీద విరచితం 
2 “చం దంభజే” అసావేరీ రాగంలో చందుని మీద విరచితం 
3. *అంగారకం” సురటి రాగంలో అంగారక (గ్రహం మీద విరచితం 


42 ముత్తుస్వామి దీక్షితార్‌ 
“బుద్ద మా[శయామి” నటకురంజి రాగంలో బుధ్మగహంపె విరచితం 
: “బృ్రహస్పతే” అఠాణా రాగంలో బృహస్పతి (గహంపై విరచితం 


4 

5 

6. “శుశు[క భగవంతం” ఫరజురాగంలో శ్నుక్షగహంపై విరచితం 

7. “దివాకరతనూజం” యదుకుల కాంభోజి రాగంలో శని([గ్రహంపై రచన 
8 


| “స్మరం యాహం” రామమనోహరి రాగంలో రాహు[గహంపై విరచితం 
9. “మహా శురం చమరాన్‌” రాగంలో కేతు (గహంపె సాగిన రచన, 


“బ్బహస్పతే” అనే కృతిని అనుదినం గానం చేసిన తంబియప్పన్‌ అనారోగ్య 
స్టితి నుండి కోలుకున్నాడని జనశ్యతి. దీక్షితార్‌ రచనలలోని అత్యంత 
జనాదరణీయమైన వాటిలో ఈ “నవ్మగహ” కృతులు కూడా ఉన్నాయి. అవి 
నంన్క్భాత సిద్దాంత (గంధాలలోని నిర్వచితవెన జ్యోతిశాన్నం లో 
ఆయనకున్న లోతైన పరిజ్ఞానాన్ని (పస్పుటం చేయడమే గాక సంగీత శాస్త 
రచనలుగా కూడా వాటి విలువ అత్యున్నత (శ్రేణికి చెందినవి. విన్యాస దృష్టిలో 
ఈ కృతులు దీక్షితార్‌ రచనలలో ఉత్తమ (శేణికి చెందినవి అవడమే గాక, తాళ 
నిర్మాణ దృష్టిలో కూడా వీటికి సులది సప్త తాళ చ్మితాన్ని (పదర్శించిన 
(పత్యేక విశిష్టత ఉంది. కర్నాటక సంగీతంలో తాళ పద్దతి సప్తతాళ పునాది 
మీద నిర్మితమైనది. అవి ధృవ, మత్స్య, రూపక్క రుంప, (తిపుట, ఆట, ఏక. 
ఈ రచనలలోని వాందటి ఏడు కృతులు నప్త్ప తాళాల లోను వాటి 
వరుస కమంలో కూర్చుబడడం వాటికున్న విశేషం. 


తిరువారూర్‌ లో నివసిన్తున్న దశలో (క్రీ.శ. 1857లో దీక్షితార్‌ 
కుటుంబంలో పెద్ద మార్పు వచ్చింది. ఆ ఏడాద్‌ తొలి దశలో దీక్షితార్‌ 
తల్లిదండులిద్దరూ మరణించారు. ఇది కుటుంబంలో పెద్ద వెలితి అయింది. 
ఈ దశలోని కొంతమంది పేరొందిన పెద్దలు మధురై నుండి వచ్చి తమ 
నగరానికి విచ్చేసి మీనాక్షి దేవిని, సుందరేశ్వరుని కీర్తిస్తూ గానం చేయమని 
దీక్షితార్‌ ను ఆహ్మానించారు. ఆవిధంగా చేయడానికి తానెంతో ఆతురతతో 
ఉన్నానని, .కాని అది కొంతకాలం అయ్యాక గానీ జరుగదనీ దీక్షితార్‌. 
సమాధానమిచ్చాడు. దానికి వారు ఆయన కీర్తనలను తమకు నేర్పేందుకు 
తన సోదరులైన చిన్నస్వాములనై నా మధురైకు పంపమని దీక్షితార్‌ ను 


తిరువారూర్‌ 43 
(ప్రార్ధించారు. తన సోదరులు దీవికి సుముఖంగా ఉన్నారని తెలుసుకొనిన 
తరువాత మధురై నుంచి వచ్చిన ఆగంతుకులతో వెళ్ళడానికి, దీక్షితార్‌ వారికి 
అనుమతి ఇచ్చాడు. తన సోదరుల నిష్కుమణ తరువాత దీక్షితార్‌ 
ఒంటరితనం అనుభవించాడు. ఆ తరుణంలోనే తంజావూరు రమ్మని. 
పాన్నయ్య, వడివేలు యిద్దరూ చేసిన విజ్ఞప్తి గుర్తుకు వచ్చింది. అక్కడికి 
ద షా వ 
వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు. 


అధ్యాయం రి 
తంజావూరు 


ముత్తుస్వామి దీక్షితార్‌ తంజావూర్‌ తరలి వెళ్లే తలంపుతో ఉన్నారని 
తెలుసుకానిన, పాన్నయ్య, ఆయన సోదరులైన చిన్నయ్య , శివానందం, 
వడివేలు చాలా ఆనందపడ్డారు. ఆయన తన కుటుంబంతో నివసించడానికి 
పశ్చిమ వీధిలో తమ ఇంటికి ఎదురుగానే ఉన్నభవంతి (|పస్తుతం శంకర మఠం 
స్వాధీనం చేసుకొంది)ని ఏర్పాటు చేశారు. ఆయన రాక పట్టణం లోనూ, 
పరిసర [పాంతాల లోనూ గణనీయమైన వేరకు ఉత్సాహన్ని రేకెత్తించింది. 
ఆయనను సందర్శించి గౌరవించి ఆహ్వానించిన మొట్టమొదటి వారిలో గొప్ప 
స్టానిక నంవన్నులలోని పండితులు, నంగీత కళాకారులు ఉన్నారు. 
వాగ్గేయకారుడై న శ్యామశాస్త్రి వారిలో ఒకరు. ఆయన అదే వీధి చివర 
అ(గహారంలో కామాక్షి అమ్మ గుడి వెనుక నివసించేవారు. వారిద్దరూ పూర్వ 
మితులు. దేవీదీక్షారాధకులు. తంజావూరులో వారిద్దరూ తరచు కలుసుకొని 
మార్మికవెన, తాంత్రిక సిద్దాంతాలను గురించి చర్చించేవారు. సంగీతానికి 
నంబంధించినంత వరకు మాతం ఈ ఇద్దరు వాగ్గేయకారులు భిన్న 
మార్గాలననుసరించారు. శ్యామశాస్త్రి తాళానికి ఎక్కువ |ప్రాముఖ్యమిస్తే దీక్షితార్‌ 
రాగానికెక్కువ (ప్రాధాన్యత ఇచ్చాడు. శ్యామశాస్త్రి కీర్తనలు చాలా వరకు (ప్రసిద్ది 
చెందిన (పజారంజకపన రాగాలలో ఉంశే, దీక్షితార్‌ కీర్తనలు ఆనాటికి 
తెలిసిన రాగాలన్నింటిలోను ఉన్నాయి. అందుచేతే కొన్ని అపూర్వ రాగాలు 
ఆయన కృతులలోనే జీవిస్తాయి. ఈ విభేదాలున్నప్పటికీ శ్యామశాస్త్రి, 
దీక్షితార్‌ ' రచనలను ఎంతగానో అభిమానించే వాడు. తన కుమారుడై న 
సుబ్బయ్య శాస్తిని దీక్షితార్‌ వద్దకు సంగీత శిక్షణకు పంపఏవారంకే ఈ 
అభిమానం ఎంతగా ఉండేదో అవగతమవుతుంది. సుబ్బయశాస్తి కూడా 


తంజావూరు 45 
చాలా ఉన్నతస్థాయి కృతులు రచించిన వాగ్గేయకారుడయ్యాడు. అవి 


శ్యామశాస్త్రి అయ సౌందర్యాలను, దీక్షితార్‌ రాగ సంపదను ప్రతిబింబిస్తాయని 
చెప్పవచ్చు. ఈ దశలోనే మధురై తరలిపోయిన చిన్నస్వామి, తన 
సోదరుడై న ముత్తుస్వామి దీక్షితార్‌ ను చూడడానికి అప్పుడప్పుడు తంజావూరు 
వచ్చేవారు. అటువంటి సందర్భాలలో వారంతా శ్యామశాస్తితో కలసి సంగీత 
కచేరీలలో పాల్గొనడం జరిగేది. ఈ సమావేశాల గురించి ఎంతో ఆసక్తికరమెన 
విచితపూర్వక సమాచారం ఉంది. రామస్వామి దీక్షితార్‌ శీ, రంజని రాగంలో 
“స్వామి నిన్నే కోరో అనే చౌక-వర్లాన్ని రచించాడు. ఇందులోని చరణంలో 
ఒక స్వర (ప్రస్తావన మామే మిగిలింది. మిగతావి నశించి పోయినట్టున్నాయి. 
అంత మంచి రచనను అది అసంపూర్తిగా ఉన్న కారణాన కాలగర్భంలో కలసి 
పోనివ్వరాదని శ్యామశాస్త్రి అభిప్రాయ పడ్డారు. కనుక తానే స్వరమాలలోని 
రెండవ చరణాన్ని రచించి ముత్తుస్వామి దీక్షితార్‌ ను చిన్నస్వామిని ఆవర్జాన్ని 
పూర్తి చేయమని అభ్యర్థించారు. దీనిననునరించి చిన్నస్వామి మూడవ 
చరణాన్ని ముత్తుస్వామి దీక్షితార్‌ చివరిదైన నాల్గవ చరణాన్ని రచించారు." 
తంజావూరులో శ్యామశా(స్తి , ముత్తుస్వామి దీక్షితార్‌ కలయిక దక్షిణ 
భారతీయ సంగీత చరితలో ఒక ముఖ్య అధ్యాయమని చెప్పవచ్చు. 


తంజావూర్‌ లో అనేక ఆలయాలున్నాయి. బృహదీశ్వర నామాంకితుడై న 
శివునికి బృహన్నాయకి అనే పేరు గల ఆయన దేవేరికి అంకితమైన సుప్రసిద్ధ 
ఆలయం వీటిలో ఒకటి. తమ అధికారం ఉచ్చ దశలోనున్న స్థితిలో చోళ 
చ(క్రవర్తులీ ఆలయాన్ని నిర్మించారు. ఇది అత్యంత ఘనపరిమాణ కొలతలు 
కలది. అత్యుత్తమ వాస్తు కళా నిర్మాణం. దీక్షితార్‌ దీనిని, తంజావూర్‌ లోని 
ఆలయాలను దర్శించి వాటిలో దేవతామూర్తులను స్తుతిస్తూ అనేక కృతులను 
రచించాడు. ఈ కీర్తనలలో అధిక భాగం బృహదీశ బృహన్నాయకలపై 
విరచితాలు. వీటిలో కొన్ని సుప్రసిద్ద రాగాలలో ఉన్నప్పటికీ ఎక్కువ భాగం 
వెంకటమఖి విరచిత వివడి మేళ రాగాలలోనూ ఉన్నాయి. దీనిని మరికొంత 
వివరించ వలసి ఉంది. 


అహ న. సన ననా వాక పాయ వలా 
"మృదాస్‌ మ్యూజిక్‌ అకాడమీ వారు (ప్రచురించిన “సంగీత సాంప్రదాయ (పదర్శిని” అనే 
(గంధం తమిళ (పతిలోని రెండవ భాగము 504వ పేజిలో ఈ విషయం (ప్రస్తావితమైంది. 


46 ముత్తుస్వామి దీక్షితార్‌ 

ఆనాటికి కూడా వెంకటమఖి తీర్చిదిద్దిన 72 వేళాల పధకం సంగీత 
కళాకారులకు అగమ్య గోచరంగానే ఉండేది. కొద్దిమంది విద్వాంనులకుం 
మాత్రమే అది అందుబాటులో ఉండేది వెంకటమలఖికి ప్రార్వం వాడుకలోనున్న రాగారి 
సంఖ్య 150 కంటె తక్కువేనని, వీటిలో వివిధ రచయితల (వాతలను బట్టి మేళ 
రాగాలని పేరాందిన వాటి సంఖ్య 15 నుండి 19 వరకు మాతమే ఉండేదని 
ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంతేగాక నరిపోలిక లేని అనేక రాగాలను ఒకే 
వేళానికి చెందిన జన్యరాగాలుగా వర్గీకరించడం కూడా జరిగింది. వేళాల, 
జన్యరాగాల వర్గీకరణ వాటి కాధారభూతవ్లైన వున న్వరాలననునరించి 
జరగాలనే సూ(తాన్ని మొట్టమొదట వెంకటమఖే (పతిపాదించారు. అంతేగాక 
ఈ సూ(తాన్ని అనుసరించి 72 మేళ పధకాన్ని రూపొందించారు. ఆచరణలో 
ఆయన ఊహించిన రీతిలో అవి లేవు. అవి ఆయన రూపాందించిన పధకము 
యొక్క వ[కజీవులు మా(తమే. అందుచేతనే తంజావూరు నేలిన తులజా 
(పభువు తాను 1735 [ప్రాంతంలో |(వాసిన “సంగీత సారామృతం” అనే 
సిద్దాంత (గంధంలో వెంకటమఖి మేళాలు (ప్రాచుర్యం పాందలేదని వాడుకలో 
నున్న రాగాలకు సంబంధించినంత వరకు 21 వేళాలు చాలునని వ్యక్తం 
చేయడం విస్మయకరం కాదు. కనుక ఆయన ఈ వేళ రీతులననుసరించే 
వర్తమాన రాగాల లక్షణాలను పేర్కొన్నారు. 

తదుపరి కాల కమం౦గా పరిస్పితిలో మార్పు వచ్చింది. వెంకటమఖి 
పధకంపై పరిజ్ఞానం విస్తరించడంతో 72 వేళ భావన బలపడజొచ్చింది. 
నూతన మేళాలకు వెంకటమఖి లక్షణ గీతాలను రచించారు. ఆయా రాగాల 
విన్యాసానికి వాటిని మార్గదర్శకులుగా తీసుకొనడం జరిగింది. త్యాగరాజు, 
దీక్రీతార్ల కాలం నాటి పరిస్టితి ఇది. (క్రీ త్యాగరాజస్వామి గురువైన శొంఠి 
వెంకట రమణయ్య, వఎెంకటమఫి శిష్య పరంపరకు చెందిన వాడు. వెంకటమభి 
భావించిన వేళ పద్దతిలోనే కాక ఆ మేళాలకు సంబంధించిన లక్షణ గీతాలలో 
కూడా ముత్తుస్వామి దీక్షతో శిక్షణ పాందారు. ఈవిధంగా వెంకటమభి 
వేళాలను జనరంజకం చేసే కర్తవ్యం ఈ ఇద్దరి వాగ్గేయకారు లకు 
సంకమించింది. వారు దానిని చాలా విజయవంతంగా నిర్వహి ంచారు. 


తంజావూరు సాదరులు భరత నాట్య రంగంలో గొప్ప సాఫల్యత 


సాధించిన కుటుంబానికి చెందిన వారు. శిష్ట సాంప్రదాయ సంగీతంలో కూడా 
(ప్రావీణ్యత సంపాదించాలని వారి కోరిక. దీనికొరకు వెంకటమభఖి 72 మేళాల 
పధకాన్ని అభ్యసించాలని వాంఛించారు. ఈ లక్ష్య సాధనకే వారు దీక్షితార్‌ ను 
తంజావూరు వచ్చి తమను శిష్యులుగా స్వీకరించమని (పార్టించారు. తాను 
తంజావూరు లో స్పిరపడిన తరువాత దీక్షితార్‌ ఈ కార్యానికి పూనుకొని 
పాన్నయ్య, అతడి సోదరులకు వెంకట మఖి విరచిత 72 మేళాలను వాటికి 
నంబంధించి లక్షణ గీతాలను నేర్పడం (పాఠరంభించారు. వీటిని వారు 
నులభంగా (గహి ంచేందుకనువుగా ఆయన ““వివడీ వేళాలన్నిటోలోనూ 
కీర్త్సలను రచించి వాటిని పాన్నయ్య సోదరులకు బోధించారు. ఈ రచనలలో 
అధికభాగం తంజావూరు దేవతామూర్తులపై ఉండడం సహజం. ఈవిధంగా 
దీక్షితార్‌ బృహదీశ్వరుని పైన, బృహన్నాయకి పైన రచించిన కృతులలో 
చాలాభాగం వెంకట ముఖి రూపాందించిన వివడి వేళాలలో ఉండడం 
సంభవించింది. ] 


ఇవి గీతాల వలె ఉండే చిన్న చిన్న ఖండికలు. పాన్నయ్య, అతడి 
సోదరులకం ఈ వేళాలను బోధంచడానికి ఉద్దేశితవ్లా నవి. కాన 
దానికనుగుణముగా ఉన్నాయి. తంజావూరు సోదరులలో కనీసం ఇద్దరు 
కర్నాటక నంగీత (వపంచంలో మంచి గుర్తింపు నంపాదంచగలిగారు. 
పాన్నయ్య తంజావూరు ఆస్టాన విద్వాంసుడవడవే కాక గుర్తించుకోదగిన 
అనేక కృతులను రచించారు. వీటిలో తన గురువైన “గురు-గుహొకం 
నివాళులర్సిన్తూ రచించిన తొమ్మిది కీర్తనల నముదాయాన్ని గురించి 
(ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంది. భిన్న షడ్డరాగం (వెంకటమఖి పధకంలో 
తొమ్మిదవ మేళా) లో రచించిన కీర్తనలో “నేను శ్రీగరు-గుహ శిష్యుడను” 
అని చెప్పుకుంటారు.” వెంకటమఖి పధకంలో 35వ వేళమైన శైలదేశాక్ష 
రాగంలో విరచితవాన కీర్తనలో ఆయన వివడి వేళాలపై తనకున్న 
అద్భుతమైన పట్టును (పదర్శించాడు. నాట్యకళలో ఆరితేరిన వడివేలు 


ఉదాహరణకు వివడి వేళాలలో 3,4,30,34,40,41,42,44,48,49 నౌంబర్ల 
కీర్తన్సలున్నాయి. ఈ పట్టిక పరిపూర్ణమైనది కాదు. 
2 శ్రీ, గురు-గు హమూర్తికి నే కిమ్యుడై ఉన్నానురా (పల్లవి). 


48 ముత్తుస్వామి దీక్షితార్‌ 
తిరువాంకూర్‌ మహారాజు ఆస్థాన విద్వాంసుడయ్యాడు. ఆయన సాఫల్యతాల 
చరిత జగద్వితం. 

త్యాగరాజు, దీక్షితార్‌ లు ఎప్పుడ్డె నా కలిశారా అనే (వశ్న తరుచు 
ఎదురవుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన [పప్రమాణబద్ధ అనుశృతి లేదు. 
కాని వారు తంజావూరులో కలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. తాను 
తంజావూరులో ఉన్నప్పుడు దీక్షితార్‌ ఆ [పాంతంలోని (పసిద్దికెక్కిన 
ఆలయాలనన్నింటినీ దర్శించేవాడు. వాటిలో తిరువయ్యార్‌ ఒకటి. అచ్చటి 
దేవతామూర్తులపై “|పణధార్హిహరొ “ధర్మ నంవర్దని” అనే కృతులను 
రచించారు. 'క్షేతపాలునిపై కూడా రచనలు చేశాడు. (నాయకి రాగంలో 
నున్న “(పణధార్డి హరం” మధ్య మావతి రాగంలోనున్న “ధర్మ సంవర్షని”, 
నామదేశి రాగంలోనున్న “నర్మది, దేవ (పియరాగంలోని “శ్రీ వటుకనాధ” 
వీటిలో కొన్ని కృతులు). దీనినిబట్టి ఆయన తిరువయ్యార్‌ దర్శించాడనేది 
ఖాయం. ఈ సందర్భంలో ఆయన త్యాగరాజుని కలవడం సంభవవే. వారిద్దరి 
సమావేశం గురించి తెలిపే ఒక చిన్న కధ ఉంది. తిరువయ్యార్‌ ఆలయ 
దేవతామూర్తులను దర్శించడానికి మొదట ఆ (గామానికి వెళ్ళినపుడు దీక్షితార్‌ 
ధర్మ నంవర్ణని దేవి ఆలయం ముందు కూర్చొని ఆదేవిపై పైన 
పేర్కొనబడిన తన కృతిని గానం చేశాడు. ఆ సమయంలో త్యాగరాజు 
శిష్యులలో ఒకడు అక్కడ ఉండడం తటస్థించింది. ఆతడే విషయాన్ని తన 
గురువుకు నివేదించాడు. అది విన్న వెంటనే త్యాగరాజు దీక్షితార్‌ ను సాదరంగా 
ఆహ్వానించి తన ఇంటికి తీనుకు వచ్చేందుకు ఆ శిష్యుని వెనుకకు 
పంపించాడు. దీక్షితార్‌ ఆ ఆహ్వానానికి (ప్రతిస్పందించి త్యాగరాజు గృహానికి 
విచ్చేశాడు. ఆయన సందర్శన గొప్ప ఉత్సవ సమయంలో సంభవించింది. 
త్యాగరాజు (పతిరోజూ రామాయణ పారాయణం చేసేవాడు. ఆరోజు నాటికి 
“రామ పట్టాభిషేకం” ఘట్టానికి వచ్చారు. దీక్షితార్‌ తన శిష్య బృందంతో 
గృహప్రవేశం చేసే తరుణంలో భజన కొనసాగుతోంది. ఆయనను చూడగానే 
(ప్రేక్షకులంతా ఆహ్వానించుటకు లేచి నిలుచున్నారు. త్యాగరాజు ఆయనకు 
స్వాగతం పలికితే దీక్షితార్‌ ఆయనకు తన అభివందనలు తెలిపాడు. అప్పుడు 
సందర్భోచితంగా త్యాగరాజు ఆయన శిష్యులు భై రవి రాగంలో “కొలువై 


తంజావూరు 49 
యున్నాడో అనే కృతిని గానం చేశారు. ఆ తర్వాత త్యాగరాజు అభ్యర్థనపై 
ఆయన శిష్యులు మణిరంగు రాగంలో “మామవ పట్టాభిరామ” అనే కృతిని 
ఆలపించారు. ఇద్దరు మహోన్నత వాగ్గేయకారులు గానం చేసిన ఈ 
అపురూప సన్నివేశం [శోతలనందరినీ మం[తముగ్భలను చేసింది. తదుపరి 
జరిగిన సమారాధనాంతరం దీక్షితార్‌ అక్కడి నుండి నిష్కమించాడు.! 

దీనిని నిర్జారించే (పత్యేక ఆధారం లేకపోయినప్పటికీ ఈ ఉదంతంలో 
అనందర్భం ఏమీ లేదు. 1834లో ముత్తుస్వామి దీక్షితార్‌ మరణించిన 
తరువాత జరిగిన నంభుటన గురించి ఒక అనుశృత గాధ ఉంది. 
దీనిననునరించి నుబ్బరామ దీక్షితార్‌ కం ఏడు నంవత్సరాల వయిన్వు 
ఉన్నవ్పుడు బంధువులాయినను తిరువయ్యోర్‌ తీనుకం వెళ్లారు. 
ఆసందర్భంలో తనకు సాష్టాంగ నమస్కారం చేసిన ఈ బాలుని చూసి 
త్యాగరాజు కంట తడిపెడుతూ ముత్తుస్వామి దీక్షితార్‌ ఫునతను గూర్చి 
(ప్రసంగించాడు. అతడికి కలకండినిచ్చి ఆశీర్వదించాడు. 


ఈకాలంలో తంజావూరు రాజ్యూధవతి నర్చోజి. ఈయన 
సంగీతాభిమాని, కళాపోషకుడు, శ్యామశాస్తి ఆయన మి(తులలో ఒకరు. 
సర్బోజి స్వయంగా అ|గహారంలోనున్న శ్యామశా(స్తి ఇంటకి వచ్చి ఆయనకు 
తన గౌరవాభివందనాలను తెలియజేసేవాడని చెప్తారు. దీక్షితార్‌ భార్య తరచు 
శ్యామశాస్త్రి భార్యను సందర్శించేది. ఒక మారు శ్యామశాస్త్రి భార్య ఆమెతో 
“తంజావూరు రాజు మీ భర్త కీర్తనలను చాల [పశంసిస్తున్నాడనీ, అందుచేత 
ఆయన కనుక రాజదర్శనానికి వెడితే “కనకాభిషేక” సత్కారం పాందడం 
ఖాయమని నా భర్త తెలియజేశాడు” అని చెప్పింది. ఇది విన్న దీక్షితార్‌ భార్య 
ఎంతో ఉద్విగ్నురాలయింది. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత భర్తతో “రాజు 
మీ కీర్తనలను మెచ్చుకుంటున్నాడని మిమ్మల్ని సత్కరించదలుచుకొన్నారని 
అందరూ చెపుతున్నారు. మీరాయన వద్దకు ఎందుకు వెళ్ళరు? ఆయన 
మిమ్మల్ని శాలువాలతో, వ(స్తాలలో, బంగారు నగలతో, పాాతలతో ధనంతో 
ముంచెత్తుతాడు. ఇంక జీవితమంతా మనం ధనవంతులుగా గడపవచ్చు” అని 
వ్యక్తం చేసింది. అయితే దీక్షితార్‌ “రాజును దర్శించడమంటే ఏమిటో నీకు 


"క్రీ.శే. సి.ఆర్‌. శ్రీనివాస అయ్యంగార్‌ ఈ ఉదంతం గురించి తెలియజేశారు. 


50 ముత్తుస్వామి దీక్షితార్‌ 
తెలుసా? ఆయనపై కీర్తన (వానీ ఆ వని చేయవలసి ఉంటుంది. 
నన్నాయనను కీర్తించమంటావా?” అని అడిగాడు. “అందులో తప్పేముంది? 
మీ తండి గారే ఆపని చేశారు”, అని భార్య నమాధానమిచ్చింది. దీనికి 
దీక్షితార్‌ వెనువెంటనే, నేనాపని చేయను. నేను నంపద కావాలనుకుంకే 
భగవంతుణ్ణి (పార్థిస్తాను. కాని మానవుణ్ణి ఆరాధించను. నశించిపోయే ధన 
నంపదలను మాతం ఇవ్య్వగలగడవే కాక ఎన్నడూ నాశనం కాకుండా 
జీవితానంతరం కూడా నిత్యవ్లై ఉండే పరమానంద భాగ్యాన్ని కూడా 
(ప్రసాదించే లక్ష్మీదేవిని (పార్టిస్తాను” అని జవాబిచ్చాడు. ఈ చర్చా ఫలితం 
దీక్షితార్‌ భార్యనంతగా సంతృప్తి పరచలేదు. 

సాధారణంగా దీక్షితార్‌ భార్య అటువంటి వైఖరి (పదర్శించేది కాదు. కాని 
ఆనాడమె వైఖరి అసాధారణంగా ఉంది. దీనికెంతో చింతించిన దీక్షితార్‌ లలిత 


కఠత్తి 


రాగంలో శ్రీసూక్త లక్షణబద్దంగా “హి రణ్మయిం లక్ష్మీం” అనే కీర్తన ద్వారా 
లక్ష్మీదేవి ఆశీనన్ఫలను ఆవాహనం చేశాడు. “నేనెల్లవ్పుడూ లక్ష్మీదేవిని 
(పార్టిస్తాను. అల్పమానవుల దగ్గరికి వెళ్లడానికి నిరాకరిస్తాను. ఆవె నాకు 
నాశనంలేని సంపదను ,(ప్రసాదిస్తుంది” * అని ఇందులో ఆయన వ్యక్తం చేశాడు. 
తదుపరి దగ్గరిలోనున్న శ్రీ రాజగోపాలస్వామి ఆలయానికి వెళ్ళి అచ్చటి దేవి 
ఆలయ సన్నిధిలో ఈ కీర్తనను గానం చేశాడు. ఆ రాతి లక్ష్మీ బంగారు 
నగలతో (ప్రకాశిస్తూ ఆయనకు కలలో (పత్యక్షమై “నీకు పేదరికం లేదు” అని 
శలవిచ్చింది. దీక్షితార్‌ వెంటనే మేల్కొని ఆ కల గురించి తన భార్యకు 
వివరించాడు. అప్పటికే బాధాతప్పురాలై ఉన్న ఆమె “నేనన్నది మరచిపోయి 
నన్ను మన్నించండి” అని (పాధేయపడింది. దీక్షీతారప్పుడు “ధన్యాణి 
రాగంలో మంగళ దేవతాయ” అనే కృతి రచించాడు. ఇందులో “ఓ! లక్ష్మీ, 
పేదరికం వంటి దురవస్సల నాశనకారీ, గురు-గుహ భక్తుల ఎడ నువ్వు 
అను[గహ (పదాయినివి. నువ్వు నన్నెంతగానో మన్నించావు.” దీక్షితార్‌ 
కుటుంబంలో అనుశృతంగా వస్తున్న ఈ ఉదంతాన్ని పైన ఉదహరితమైన 


క రణ్మ యాం లక్ష్మీం సదాభజామి 
హీన మానవాశమం త్యజామి! 


సిరతర సంపల్‌ (పదాం! 
> 


తంజావూరు 51 
రెండు ఖండికలు బలపరున్తున్నాయి. దీక్షితార్‌ కులికరై లో రచించిన 
రాగమాలికకు సంబంధించిన ఉదంతానికి ఇది అనుగుణంగానే ఉంది. దీనిని 
గురించి ఇది వరకే పేర్కొనడం జరిగింది." 





"మంగళ దేవత యాత్యయా బనితోహం! 

హరి(దా కుంకుమ వ(స్తాలంకృతం విగహయా, 

దారిదయ దుఃఖాది మూర్తన్యాశివన్మిగహయా, 

వరలక్ష్మీ యాహరిహాదు గురుగుహ భక్తానుగహయా! 

(ఇక్కడ “గురు-గుహభక్త” అనే మూల పాఠ్యాంతరానికి “నీ భక్తుడు -గురు-గుహ” అనే 
అర్హం కూడా ఉంది.) 


అధ్యాయం 6 
మధురై, ఎట్టయ్యపురం 


నాలుగైదు సంవత్సరాలు తంజావూర్‌ లో గడిపిన తర్వాత ముత్తుస్వామి 
దీక్షితార్‌ తిరువారూర్‌ కి తిరిగి వచ్చాడు. ఆయన రాక అనతికాలంలోనే 
సంగీత కళాకారుల, పండితుల దృష్టిని ఆకర్షించడంతో ఆయన గృహం తిరిగి 
సంగీత కచేరీలు, వేదమం[తపఠనలతో (పకంపించడం (పారంభవైంంది. 
అయితే ఇంట్లో ఇంత నందడి ఉన్నా దీక్షితార్‌ మనను మాతం 
సంతోషపూరితంగా లేదు. అది ఆయన సోదరుల సంక్షేమం గురించి రేగిన 
ఆలోచనలతో సతమతమవుతోంది. ఆయన వారిని చూసి చాలా కాలమైంది. 
ఇటీవల వారితో సంబంధాలు కూడా తెగిపోయాయి.. వారి యోగక్షేమాలు 
తెలుసుకొనవలెననీ ఆతృతతో విస్తృతంగా వాకబు చేశాడు. కొద్దికాలం గడిచిన 
తేరువాత చిన్నస్వామి దీక్షితార్‌ మరణం గురించి నాచన (పాయంగా 
తెలిసింది. దీనితో వెంటనే మధురై వెళ్ళి తన తమ్ముడైన బాలుస్వామిని 
చూడాలనే నిర్భయం తీసుకున్న దీక్షితార్‌ సుబహ్మణ్య అయ్యర్‌ అనే శిష్యుని 
తోడు తీసుకొని అక్కడకు (పయాణమయ్యాడు. 


దీక్షితార్‌ ఊహాలోకంపె మధురైకి గట్టి పట్టు ఉంది. అది ఈ దేశంలోని అతి 
(ప్రాచీన నగరాలలో ఒకటి. హాలశ్య న్షేతంగా (ప్రసిద్ది చెందింది. సుందరేశ్వర, 
మీనాక్షినామధారులై న శివపార్వతుల కంకితమైన ఆలయం నెలకొని ఉన్న స్టలం. 
తమ వీరత్వానికీ, విజయాలకూ అఖిల భారత గుర్తింపు సాధించిన పాండ్యరాజులకది 
రాజధాని." (ప్రాచీన సంస్కృతికిది నిలయం. పాండ్యుల అధిష్టాన మహర్షి అయిన 
అగస్త్యుడు పునీతం చేసిన పవి(త స్టలం. అక్కడకు వెళ్లాలని దీక్షితార్‌ చాలాకాలం 


కాళిదాసు రఘవంశములోని 4,6, ఆశ్వాసాలను చూడండి. 


మధురై లట యు లకం 53 
నుండి ఆలోచిస్తున్నాడు. తన సోదరులను అక్కడకు పంపాడంకే వాస్తవానికి 
మున్ముందు రక్షకదళం తరలి వెళ్లడం లాంటిదే. (ప్రస్తుతం ఆయన అక్కడకు 
వెళ్లడం వ్యాకుల పూరిత పరిస్టితులలోనే జరిగింది. అయినప్పటికీ అక్కడి 
ఆలయాలను దర్శించి వాటిలో అలరారుతున్న దేవతామూర్తులను కీర్తిస్తూ గానం 
చేయాలనే ఆరాటం మా(తం ఆయనలో చల్లారలేదు. 


మధురై ఛేరుకొనగానే ఆయిన వేగవతి (జనశృతిలో వౌగెగా 
పేరొందింది) నదీ తీరాన ఉన్న వినాయక మందిరాన్ని చూసి బిల్తారి రాగంలో 
“ఏకదంతభొజోహంి” అనే కీర్తనను గానం చేశాడు. ఇందులో ఆయిన 
వినాయకుని “హాలాశ్యక్షేతంలో వేగవతీ నదీ తీరాన విరాజిల్లుతున్న దేవుని” 
అభివర్థిస్తాడు." తదుపరి శ్రీ, మీనాక్షి ఆలయానికి వెళ్లి ఆమెను ఆరాధించిన 
తర్వాత ఆలయ సన్నిధిని కూర్చొని ఆ దేవిని కీర్తిస్తూ అనేక కీర్తనలను గానం 
చేశాడు. చివరకు వరాళిరాగంలో “మామవ మీనాక్షి” అనే కీర్తనలో ఈ 
గానాలాపనను ముగించాడు: ఈ సమయానికి ఆలయ అర్చకులు అక్కడకు 
చేరారు. అనేకమంది ఆరాధకులాయన చుట్టూ గుమిగూడారు. అప్పుడు 
అర్భకంలలో ఒకరు, “అయ్య తిరువారూర్‌ నుండి వచ్చిన ఇద్దరు 
గాయకులు వీటిలో కొన్ని కీర్తనలను పాడగా విన్నాము. ఇవి దీక్షితార్‌ 
కీర్తనలు. మీరు కూడా తిరువారూర్‌ నుండి వచ్చారా?” అని ఆడిగాడు. దానికి, 
“ఈయన నాగురువు గారు, ఈ కీర్తనలను రచించిన ఆ దీక్షితార్‌ 
ఈయనయే” అని దీక్షితార్‌ సమాధానమిచ్చాడు. ఇది వినగానే అక్కడ చేరిన 
అర్చకులు, ఆరాధకులు దీక్షితార్‌ ముందు సాష్టాంగపడ్డారు. వారు పేర్కొనిన 
గాయకుల గురించి అడిగినప్పుడు చిన్నస్వామి గతించినారని అందుకు దుఃఖ 
పీడితుడైన బాలూస్వామి రామేశ్వరం వెళ్లాడని, య్యాత ముగించుకొన్న 
తర్వాత తిరిగి వస్తానని మాట ఇచ్చినాడని తెలియజేశారు. వారంతా 
దీక్షితార్‌ ను మధురై'లోనే ఉండి పొమ్మని పట్టుబట్టారు. తన తమ్ముడి రాకకు 
ఎదురు చూసూ ఆయన ఆవిధంగానే చేశాడు. 


మధురెలో నివసించినంత కాలం దీక్షితార్‌ అచ్చటి ఆలయాలను 
అనుదినం దర్శించి వాటిలోని దేవతామూర్తులను కీర్తిస్తూ అనేక కృతులను 





"హాలారూప (ప్రక్షతి వేగవతీ తట విహారం! 


54 ముత్తుస్వామి దీక్షితార్‌ 
గానం చేశారు. శ్రీమీనాక్షీపై ఎనిమిది విభక్తులలో ఎనిమిది క్షీర్తనల 
నముదాయాన్ని రచించాడు. దేవకీయ రాగంలోనున్న “మధురాంబ 
సంరక్షతు” ఆఠాణా రాగంలోని “శ్రీ మధురాంబికాయగో, బేగడ రాగంలోని 
“ త్రీ మధురాంబికాయస్థవ” అరుదైన స్టవరాజ రాగంలో నున్న “మధురాంబం 
భజరే” అనే కృతులు వీటిలో ముఖ్యమైనవి. ఈ కీర్తనల సముదాయాన్నే కాక 
శ్రీ మీనాక్షి మీద అనేక ఇతర కీర్తనలను కూడా రచించారు. గమక (క్రియరాగం 
లోనున్న “మీనాక్షి మేముదందేహి”, వరాళి రాగంలోనున్న మామవ మీనాక్షీ 
మోహన రాగంలోని “కాదంబరి (పియమై", గౌరి రాగంలోని శ్రీ, మీనాక్షి గౌరి 
ఆనే కీర్తనలు వీటిలో అత్యంత (ప్రసిద్ది చెందినవి. 


సుందరేశ్వరునిపై కూడా చాలా కీర్తనలున్నాయి. శుద్ద వసంతరాగంలోని 
“సోమను౦దరేశ్వరం”, కన్నడ రాగంలోని “పాలయమాం పర్వతీశొ అనే 
కీర్తనలు (ప్రత్యేకంగా చెప్పుకోతగ్గవి. శుద్ద వసంతరాగం చాలా అరుదై నది. 
ఆందులోనున్న కీర్తన ఇదొక్కటే. అది కన్నడ రాగానికి నన్నిహితంగా 
ఉంటుంది. వాటీ విశిష్ట లక్షణాలను ఎెలువరించడానికి (ప్రగాఢ పరిజ్ఞానం, 
పరిపూర్ణ నైపుణ్యం అవసరమవుతాయి. సుందరేశ్వరుని పై విరచితమైన 
కీర్తనల సముదాయానికే చెందిన ఈ రెండు రాగాలలోని కృతుల రచన వాటి 
విశిష్ట లక్షణాలను (పస్ఫుటం చేయడానికే ఉద్దేశితమైనవి. మరొక అపూర్వ 
రాగపున “సాలీరో గురించి కూడా చెవృవలనీ ఉంది. మధురై క 
సమీపంలోనున్న పుష్పవనేశ్వరునిపై దీక్షితార్‌ ఈ. రాగంలో “సరససౌవీర” 
అనే కృతిని రచించాడు. జనరంజకమైన రాగాలలో కూడా కృతులున్నాయి. 
శంకరాభరణ రాగంలోనున్న “నుందశేశ్యరాయ”, దర్భార్‌ రాగంలోని 
“హలాశ్వనాధం” ఈ కోవకు చెందినవి. 


మధురెలో కొన్ని నెలలు గడిపిన తరువాత తన సోదరుని చహరా 

తెలుసుకునేందుకు వీలవుతుందనే ఉద్దేశ్యంతో దీక్షితార్‌ రామేశ్వర- యాకు 
అ లు 

వెళ్లడానికి నిర్లయింంచుకొంటాడు. ఈ (ఎవయాణంలో వుంందుగా 

అలగర్‌ కోయిల్‌ చేరతాడు. ఇక్కడ “సుందరరాజ” నామాంకితుడై న విష్ణుమూర్తి 

ఆలయం ఉంది. ఈ దేవతామూర్తిని కీర్తిన్తూ దీక్షితార్‌ రచించిన 

“శీ, సుందరరాజం” అనే కృతి ఆయన అద్భుత రచనలలో ఒకటి. అది 


మధురై, ఎట్టయ్యపురం 55 


"రామ్మక్రియ ( (మ్రూతం కామవర్టిని రాగంలో ఉంది ఇందులో ఈ రాగ చిత్రణ అత్యంత 
సంతృప్తిని కలిగించేటంతటి పరిపూర్ణత సంతరించుకొంది. ఆలయం అధిష్టించిన 
కొండలపై “నుపుర గంగ” అనే పేరుతో నున్న జలపాతాల గురించి అక్కడ 
“తపస్సు” చేసి దై వాను[గ్రహానికి పాతుడైన మాండూక మహర్షి గురించి 
అది (పస్తావిస్తుంది. తమకు సంబధించిన ఇతిహాస గాధలు (ప్రాచుర్యం పాందని కొన్ని 
(ప్రముఖ ఆలయాలు దక్షిణ భారత దేశంలో కొద్దిగా ఉన్నాయి. ఈ గాధలకు [ప్రాణ 
(ప్రతిష్ట చేయడం దీక్షితార్‌ కృతుల ఆసక్తిదాయ లక్షణాలలో ఒకటి. దీనితో 
ఇవి జనరంజకమయాయి. తీర్ప యా(తలకివి బై బిల్‌ వంటివని పరిశోధనా 
పండితులకు సమచారాన్ని సమకూర్చే విలువైన గనులని చెప్పవచ్చు. 

దీక్షితార్‌ ఆ తర్వాత రామేశ్వరం వెళ్ళాడు. అక్కడ ఆయన అనేక కృతులను 
రచించాడు. వీటిలో రామక్రియ రాగంలో నున్న “రామనాధం బజేహం” అనే కృతి 
చాలా (ప్రాచుర్యం పొందింది. దర్భశయనం వద్ద ఆయన ప్రసిద్ది చెందిన “శ్రీ, రామ 
రవి కులాబ్ది సోమం” అనే కీర్తనను గానం చేశాడు. ఇది “నారాయణ గౌళ” అనే 
అపూర్వ రాగంలో విరచితమైనది. ఆ రాగ బాణీలో నిస్సందేహంగా సరో పతప్షమెన 
కృతి. ఒక సంగీత విద్వాంసుడు తిరువారూర్‌ నుండి అక్కడకు వచ్చాడని, ఆ 
తర్వాత అక్కడకు యా(తకు వచ్చిన ఎట్టయ్యపురం మహారాజు అతడిని తన 
ఆస్ట్రాన విద్వాంసునిగా నియమించి తనతో తీసుకు వెళ్లినాడని దీక్షితార్‌ కు రామేశ్వరంలో 
తెలిసింది. ఆ విద్వాంసుడు తన తమ్ముడేనని నిర్ణయించుకొన్న దీక్షితార్‌ ఎట్టయ్యపురం 
(పయాణమయ్యాడు. 

దారిలో ఆయన సత్తూర్‌ అనే స్టలంలో మకాం చేశారు. అక్కడున్న 
వెంకరుశ్వరస్వామి ఆలయంలో పూజ చేస్తున్న సందర్భంలో వైష్ణవ 
అర్చకులు పఠిస్తున్న కృష్ణస్వామిపై తమిళంలో విరచితమైన (ప్రబంధాలను 
ఆలకించారు. ఈ సంఘటన ఆయనపై (ప్రగాఢమైన (ప్రభావాన్ని ఎరిఏంది. ఆ 
తర్వాత ఆయన ఆలయానికి ఆనుకొని ఉన్న స్మతానికి వెళ్లి విశ్రాంతి 
తీసుకుంటున్న సమయంలో ఆక్కడచేరిన అర్చకులు ఒక _ ఉన్నత 


కుటుంబంలో జరిగే వివాహానికి హాజరవడానికి చేసుకోవలసిన ఏర్పాట్లు 
గురించి బిగ్గరగా చర్చించుకొనడం చూశారు. అప్పుడాయన “దేనిని గురించి 


ఈ “చర్చ?” అని అడిగాడు. దానికా అర్భకులు “అయ్యా! ఎట్టయ్యపురం 


56 ముత్తుస్వామి దీక్షితార్‌ 
మహారాజు తన ఆస్థాన సంగీత విద్వాంసునికి ఎల్లుండి వివాహం జరిపస్తున్నాడనే 
విషయం మీకు తెలియదా? మేం దానికి వెడుతున్నాము. మాకు రాజోచిత 
దక్షిణ లభిస్తుంది" అని జవాబిచ్చారు. అప్పుడు దీక్షితార్‌, “ఆ నంగీత 
విద్వాంసుని పేరేమిటి?” అని అడిగాడు. దానికి వారు, “ఆయన తిరువారూర్‌ 
నుండి వచ్చిన ఎవరో దీక్షితార్‌. అంతవరకు మా(తమే మాకు తెలుసు” అని 
సమాధాన మిచ్చారు. “అతడి పేరు బాలూస్వామి దీక్షితారా?” అని దీక్షితార్‌ 
(పశ్నించాడు. “అవును. ఆ విషయం మీకెలా తెలుసు?” అని అర్భకులలో 
ఒకరు జవాబిచ్చారు “నోనతోని అ(గజుల్డో. నేనూ అక్కడే 5 
వెళ్లాలనుకుంటున్నాను* అన్నాడు దీక్షితార్‌. “అయ్యా! మిమ్మల్ని మాతో 
తీసుకువెడతాం. సిద్దంగా ఉండండి” అన్నారు అర్చకులు. పరిస్థితి ఈవిధంగా 
మళ్లినందుకు దీక్షితార్‌ అమితానందభరితుడయ్యాడు. వెంకటేశ్వరస్వామి 
అను[గహం వల్లనే ఈవిధంగా జరిగిందని తలంచి ఆయనను కీర్తిన్తూ 
మేఘరంజని రాగంలో “వెంకటేశ్వర యాదవ భూపతిం ఆ(శయేహం” అనే 
కీర్తనను గానం చేశారు. ఆ తరువాత అర్బకులతో కలిసి ఎట్టయ్యపురం 
(పయాణమయ్యాడు. 

అది మండు వేసవి. భరించలేని ఎంత వేడిమి. ఎట్టయ్యపురానికి వెళ్తే 
రహదారి ఆర్బుకుపోయిన పాడి [ప్రాంతాల గుండా సాగుతుంది. థానిమ్‌ద 
(వయాణం చేయడం దీక్షితార్‌ కంత నంఖ(వదంగా. లేదు. ఆయున 
దాహపీడితుడై. ఒక ఊరి బయటనున్న చెట్ల తోపు వద్ద ఆగమని తనకు 
తోడు వచ్చిన వారిని కోరినారు. అచ్చట బండి దిగి చెట్టు నడ్రలో 
కూర్చున్నాడు. ఆ తోట ఒక స్తానిక (వవంఎఖ వ్యక్తికి చెందింది. 
సాధుపుంగవుడై న దీక్షితార్‌ రాకతో తను ధన్యుణ్ణి అయ్యానని భావించిన 
ఆయన దీక్షితార్‌ కు అభివాదం చేసి మంచినీళ్ళు తెప్పించడానికి ఏర్పాటు 
చేశాడు. ఎందుకింత నీటి ఎద్దడీ ఏర్పడిందని దీక్షితార్‌ అఢిగిన (పశ్నకం 
వరుసగా కొన్ని సంవత్సరాల నుండి అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయని నీటి 
వనరులు చాలా వరకు ఎండిపోయాయని, [ప్రజలు లెక్టలేనన్ని ఇబ్బందులను 
చవి చూస్తున్నారని వివరించారు. దీక్షితార్‌ ఎంతో బాధపడ్డాడు. వెంటనే ఆ 
(పదేశంలోనున్న ఆలయానికి వెళ్లి దేవిని (పసన్నం చేసేందుకు (పత్యేక పూజ 


ముథు రై ,:ఎట్టంయ్యవురం 57 
చేశాడు. ఆ తర్వాత “ఆనందామృతవర్షిణి” అనే సుపసిద్ద కృతిని గానం 
చేశాడు. “ఓ దేవీ! నీవు మహా కరుణావుయివి. దండిగా వర్షాలను 
కురిపించమని నిన్ను ,ప్రార్టిస్తున్నాను. వెంటనే వాటిని (ప్రసాదించు . వర్ణాల 
నివ్వు” అని ఈ కృతిలో ఆయన దేవిని వేడుకుంటాడు. ఆయన ఈ 
కృతిలో పాట ముగించే నరికి ఒక మహిమాన్విత సంఫుటన జరిగింది. 
అంతవరకు న్వచ్చంగానున్న నీలి ఆకాశంలో అకస్మాత్తుగా మబ్బులు 
కమ్ముకున్నాయి. చాలా అరుదుగా కనిపించే రీతిలో కుంభవృష్టిగా వర్షం 
కురిసింది.” ఈ కీర్తన అమృతవర్షిణి రాగంలో ఉంది. ఇది నూతన స్వర 
వేళం. దీనిని దీక్షితార్‌ కల్పించినట్లుంది. ఈ రాగంలో ఇంత|కితం 
రచనలున్నట్లు తెలియడం లేదు. దాని లక్షణం కూడా ఇంకెక్కడా కాన 
రావడం లేదు. అటు తర్వాత ఈ రాగం చాలా జనరంజకమైంది. ముత్తయ 
భాగవతార్‌ రచించిన “సుధామయి” అనే సుప్రసిద్ద కీర్తనే కాక ఇటీవల అనేక 
గీతాలు ఈ స్వర కల్పనలో రూపొందాయి. హంసధ్వని రాగం రామస్వామి 
దీక్షితార్‌ సృష్టి అయినట్లే, అమృత వర్షిణి రాగం ముత్తుస్వామి దీక్షితార్‌ 
కల్పన అని నిబ్బరంగా చెప్పవచ్చు. 

వర్షం వెలిసిన తరువాత దీక్షితార్‌ తన |పయాణం కొనసాగించాడు. 
మునుముందుగా ఎట్టయ్యపురం చేరిన కొంతమంది అర్చకుల ద్వారా 
ముత్తుస్వామి దీక్షితార్‌ అక్కడికి వస్తున్నాడనే సమాచారం బాలూస్వామి 
దీక్తితార్‌ కి ఎట్టయ్యసురం మహారాజుకు అందింది వారెంతో ఆనందభరితులయ్యారు. 


"ఆనందామృత పర్షిణి- అమృత వరిణీ 

తి ఆ 
హరాది పూజితే శివే భవాని! ... 
సానంద హృదయ నిలమే సదమే, 
స ద్యాః స వృష్టి కూలవే త్వాం! 
సంతతం చింతయే ఆమృతేశ్యరీ 
సవిలం వరయి వరయ! 

షం. ఎ 

"స్తానిక కుటుంబ సాంప్రదాయ గాధలు ఈ ఉదంతాన్ని బలపరుస్తున్నాయి. 
(చూడండి . “నంగీత సాంప్రదాయ (పదర్శిని”, తెలుగు (పతి 1904 ఎట్టయ్యపురం, 
రెండవ సంపుటి పేజీ 1229.) 


5 ముత్తుస్వామి దీక్షితార్‌ 
'పట్టణ ముఖద్వారం వద్ద దీక్షితార్‌ ను కలుసుకునేందుకు బాలుస్వామితో కలిస మహారాజు 
విస్తృతమైన ఏర్పాట్లు చేశాడు. దీక్షితార్‌ అక్కడకు చేరగానే మహారాజు 
ఆయనకు ఫునస్వాగతం పలికి నత్కరించాడు. ఆ తర్వాత దీక్షితార్‌ 
సోదరులు తమ నివాసానికి తరలిపోయారు. ఇంటిలో వారిద్దరూ ఒకరినొకరు 
కలవగానే చలించిపోయారు. చాలాకాలం తరువాత కలుసుకొన్నందుకు ఒక 
(పక్క సంతోషం, చిన్నస్వామి మరణించాడనే బాధ మరొక (పక్క వారిని 
మంప్పిరిగొన్నాయి. బాలుస్వామి వివాహ విషయింలో ముత్తుస్వామి 
దీక్షితార్‌ లో ఉల్పానం భరితవుయింది. బాలుస్వామిపై ఆకీనంలు 
కురిపించారు. మహారాజు సు[బహ్మణ్య స్వామికి అకుంఠిత భక్తుడని, ఉదాత్త 
(పభువని, సంన్క్ట్రతం, తెలుగు, తమిళ భాషలలో దిబ్బ అని, ఉదారకళా 
పోషకుడని, సంగీతం ఎడల (పత్యేకాభిమానాలు కలవాడని, తాను స్వయంగా 
(పతిభాపూర్వక శిష్ట సాంప్రదాయ కీర్తనలను రచించిన వాడని బాలుస్వామి 
అన్నగారికి విశదం చేశాడు. “నీ రచనల ఎడల ఆయినకు గొవ్చ 
(పశంసాపూరక అభిమానం ఉంది” అని కూడా చెప్పారు. 

వివాహోత్సవాలు ముగిసిన తరువాత మహారాజు ముత్తుస్వామి దీక్షితార్‌ 
ఎబట్బయ్యపురంలోనే స్టీరపడి తనకు గురుభిక్ష పెట్టమని (ప్రార్టించాడు. 
తిరు చిరావల్లిలో నివసిన్తున్న తన కంమార్తెను మినహాయిస్తే దీక్షితార్‌ 
అస్యాయుత చూరగొనిన వ్యక్తి ఎట్టయ్యపురంలో స్టిరపడిన బాలుస్వామి 
ఒక్కడే. అందంచేతో దీక్షితార్‌ అతడితోనో నివనీంచడానికి 
నిశ్చయించుకొన్నాడు. దీనికి తోడు ఆయనలో ఆ |పాంతంలో ఉన్న 
శ్నేతాలను దర్శించాలనే ఆరాటం కూడా బలీయంగానే ఉంద్‌. అందుచేత 
ఆయన తాను ఎట్టయ్యపురంలో సంతోషపూర్వకంగా స్థీరపడతానని కాని 
ఆపని చేసేముందు తిరువారూర్‌ వెళ్ళి అచ్చటి నివాసాన్ని ఖాలీ చేయవలసి 
ఉందని మహారాజుతో చెప్పాడు. దీనికానందించిన మహారాజు ఆయన 
తిరువారూర్‌ వెళ్ళిరావడానిక వసరమైన అన్ని ఏర్పాట్లు చేశాడు. దీక్షితార్‌ 
తిరువారూర్‌ వెళ్లి అక్కడ కొద్ది రోజులుండిన తరువాత తన బంధువులు, 
మి[తుల వద్ద శలవు తీసుకొని ఎట్టయ్యపురం తిరిగి వచ్చాడు. అటు ఏమ్మట 
తన శేష జీవితాన్ని ఎట్టయ్యపురంలోనే వెళ్ళబుచ్చాడు. 


మధు రట మృ వలల 59 
ఈ దశలో ఆయన దక్షిణ (పాంతంలోని అనేక (ప్రసిద్ధి దేవాలయాలను 
దర్శించి వాటిపై కృతులను రచించాడు. వాటిలో కొన్నిటిని ఇచ్చట 
ఉదహరించడం జరుగుతుంది. ఎట్టయ్యపురానికి నలభై మైళ్ళు దక్షిణంగా 
సము[దపు ఒడ్డున తిరుచెందూర్‌ అనే స్థలం ఉంది. సుబహ్మణ్య స్వామి 
ఆరాధనకు సంబంధించిన ఆరు ముఖ్య క్షతాలలో ఇది ఒకటి.శంకరాచార్యుడు 
దీనిని దర్శించి అచ్చటి దేవతామూర్తిని కీర్తిస్తూ “మయూారాధి రుధం” అనే 
సుపసిద్ధ పద్యాన్ని గానం చేశాడు. ఈక్షేతంపై ముత్తుస్వామి దీక్షితార్‌ 
రచించిన వాటిలో తోడిరాగంలో నున్న, “శ్రీసు బహ్మణ్య మాము రక్షతు” 
అనే కృతి అన్నిటి కంటు ఎక్కువ [ప్రాచుర్యం పొందింది. తిరుచందూర్‌ లో 
(పసాదాన్ని ఎండుటాకులలో చుట్టి భక్తులను పంచడం జరుగుతుంది. ఈ 
గీతంలో ఈ ఆచారం గురించి ఉటంకించడం జరిగింది.” ఎట్టయ్యపురానికి 
పశ్చిమ దిశను ఇరువై ఐదుమైళ్ళ దూరంలో కనకశెలం (కరుగుమలె) అనే 
సలంలో మరొక నృుపసిద్ద నుబహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. 
దీక్షితార్‌ దీనిని దర్శించి అచ్చటి దేవతా మూర్తిని కీర్తిస్తూ శుద్ద ధన్యాశి 
రాగంలో “సుబహ్మణేేశ్వర రక్షితోహం” అనే కృతిని గానం చేశాడు. 
తిరునల్వేరిలో త్మామపర్షి నది ఒడ్డున ప్రసిద్ది చెందిన |పాచిన శివాలయం 
౬౯౩ యి యి 
ఒకటి ఉంది. ఇందులోని దేవతామూర్తి పేరు “శారివశేశ్వరుడు” దేవేరి పేరు 
“కాంతివుతి”. సింహరావ రాగంలోనున్న “శ్రీ కాంతిమతిం”, దేవగాంధారి 
రాగంలో నున్న “శారివటేశ్వరం” అనేవి దీక్షితార్‌ ఇచ్చటి దేవతలపై రచించిన 
కృతులలో చెప్పుకోతగ్గవి. శుద్ద తామ వరి గట్టులపై నిలచి ఉన్న అని దేవీ 
మందిరాన్ని గురించి ఆయన చేసిన వర్ణన గమనించతగ్గది.* స్పటికంలా 
న్వచ్చంగా ఉండడం తా మపర్షీ నలిలాల విశిష్ట లక్షణాలలో ఒకటి. 
“శనుద్దతామ పరి” అని వ్యక్తం చేయడంలో దీక్షితార్‌ ఈ అంశం గురించే 
డా ౯9 య్‌ 
(పస్తావించాడు. కల్లిడైకురిటిలో శ్రీలక్ష్మీ వరాహ ఆలయంపై రచించిన 
“శీ, లక్ష్మీవరాహం” అనే కృతిలో అది “శారీరక రుగ్మతలను కొనిపోయే తామ 
పర్రినదీ గట్లపై ఉన్నట్లు” గా ఆయన వర్ణిస్తాడు. తామ పర్థిలో (ప్రపహించేవి 
౯ Mc ళా లం చలా ac) 





"ోపత విభూతి (ప్రధాన నిపుణ” 
2 ద్ర తామ పర్ణితట స్రితం!” 
డు లా యణ 


60 ముత్తుస్వామి దీక్షితార్‌ 
ఖనిజ జలాలని చెప్పుతారు.*వాటి బాషదీయ లక్షణాల గురించి ఇక్కడ 
(పస్తావించడం జరిగింది. మూలపాఠం లోని “భంగి అనే మాట పక్షపాతం 
వంటి వ్యాధులను వర్షించడాని కుపయోగపడిన జాషధ శాస్త పదం. కుటుంబ 
సాంప్రదాయ గాధలు దీక్రిత్రార్‌కు వైద్యశాస్త్రం కూడా తెలుసునని తెలియజేస్తున్నాయి. 
ఈ కృతిలో ఆయన “భంగి అనే మాటనుపయోగించడం దీనిని ధృవ పరుస్తోంది. 

పశ్చిమ కనుమల (పాంతంలో పజావ్యవహారంలో “సౌరిమలై "గా 
(ప్రచారం పాందిన “శబరిమలై ” అనే కొండ ఉంది. దీనిపై షస్త అయ్యప్ప 
అనే పేర్తతో (ప్రజా (ప్రాచుర్యం పొందిన హరిహర పుత్రస్వామికి అంకితమైన 
ఆరియం ఉంది. దీనికి సంబంధించిన కథ ననుసరించి ఈ దేవతామూర్తి శివ 
విష్ణువుల కలయిక వలన జన్మించారు. కలియుగంలో అత్యంత శక్తివంతుడై న 
దైవమని (ప్రజల విశ్వాసం. దీక్షితార్‌ ఈ ఆలయాన్ని దర్శించి దానిని కీర్తిస్తూ 
వసంతరాగంలో “హరిహర పు[తం” అనే కృతిని గానం చేశాడు. ఇందులో 
ఆయన అందలి దేవతామూర్తిని “పాండ్య, కేరళ దేశాలపై వైభవాన్ని 
వెదజల్లుతున్న దైవంగా అభివర్షించాడు.” దక్షిణ (ప్రాంత (పజలలోనే షస్త 
ఆరాధన విస్త్రుతంగా వ్యాపించింది. ఈ వాస్తవికాంశాల గురించే ఇందులో 
(పస్తుతించడం జరిగింది. సంగీత లక్షణాలననునరించి ఈఖండిక దీక్షితార్‌ 
రచనలలో అత్యుత్తమ (శేణిక చెందినది. వసంత రాగంలో విరచితమైన 
సర్వోత్కృష్ట కీర్తనలలో ఒకటి. “శ్రీ, కృష్ణం భజే మానస” అనే కీర్తన “గురు- 
పవన-పురస్వామి గా అభివర్షితుడై న కృష్ణ (పభుపై తోడి రాగంలో 
విరచితపైంది. “గురు-పవన-పుర” అంటే గురువాయూర్‌. దీనిని బట్టి 
దీక్షితార్‌ ఆ స్టలాన్ని దర్శించారని భావించవచ్చు. దక్షిణాది ఆలయాలను 
కీర్తిసూ (వ్రాసిన కృతులు ఇంకా ఉన్నాయి. ఇక్కడ వాటి సంపూర్ణ పట్టికను 
సమర్పించవలసిన అవసరం లేదు. తీర్ణయాతీకునిగా దీక్షితార్‌ దక్షిణాదిన 
ఉన్న తిరుచెందూర్‌, సౌరిమలై ల నుండి ఉత్తరాదిన ఉన్న ఖాట్మండు, 
బదరీనాథ్‌ ల వరకు పర్యటించారని, ఈ య్యాత వాగ్గేయకారు యోగీశ్వరులలో 
ఆయనకొక విశిష్ట స్తానం కల్పించినదని చేతే. చాలు. 


'“భంగహర తామ పర్గోతీరస్తం!'' 
లా > 
“పాండ్య, "కీరళాది దేశ్శాపభాకరం! 


గ కాక దీక్షితార్‌ చివరి (పయాణ గాధ గురించి ఇక చెప్పవలసి 
ఉంది. 1834 “అర్పిసొ (ఆశ్వయుజం) మాసంలో దీపావళికి ముందు రోదైన 
చతుర్దశి నాడు ఇది జరిగింది. ఆ రోజున మామూలుగానే ఆయన తెల్లవారు 
రూమున లేచి యోగాననాలను వేసిన తరువాత స్నానం తేరు తత 
(ప్రారంభించాడు. ఆ తరుణంలో ఆయనకు కాశీ అన్నపూార్తేశ్యరి (ప్రత్యక్షమై 
దేవి ఆయన తన దృష్టినటు నిమగ్నం చేసిన మరుక్షణంలో మాయమైంది. 
వెంటనే ఆయనకు “ఆవె నీకు ఈ జీవితంలో ఆహారం ఇవ్యడవే కాదు 
తదనంతరం మోక్షాన్ని కూడా |పసాదిస్తుంది" అని కాశీ అన్నపూర్తేశ్వరి 
ఆలయ సన్నిధిలో చిదంబరనాధ యోగి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. 
తన జీవితం ముగియబోతోందని [గహించాడు. వెంటనే స్నానం ముగించి 
దేవికి నవరత్న పూజ చేసి పున్నాగరవళి రాగంలో. “ఎహీ అన్నపూర్తి కృతిని 
గానం చేశాడు.! 

పూజానంతరం నందర్శకంల గదిలోకి వచ్చాడు. అక్కడ తనను 
' చూడడానికి వేగిరం వచ్చిన ఒక విశిష్ట మహనీయుడు వేచి ఉన్నాడు. అతడే 
ఎట్టయ్యపురం మహారాజు. అటువంటి సమయంలో మహారాజు ఆయనను 
చూడడానికి రావడం అరుదైన విషయిం. అందుచేతనే ఆ నంఫుటన 
ఆయనలో ఉద్విగ్నత "రేకెత్తించింది. అసలు జరిగిందేమిటంటే మహారాజు 
అధిరోహించే “గాంగేయ” అనే ఏనుగు ఆ రోజు తెల్లవారు రూము నుండి 
పల్లవి 
'రాహ అన్నపూర్ణే సన్నిధేహి, సదా పూర్తే సువర్డే! 
అను పల్లద 
(మాం) పాహి పంచా శత్వర్హశియం 
దేహీ రక్తవన్షీ అపర్తి 
చరణం: కాశీ 'క్షేత నివాసిని 
కమలలోచన విశాలినీ 
విశ్వేశ మనోల్లాసినీ-జగదీశ గురుగుహ పాలినీ- 
విద్యయ పావనీ పున్నాగవరాళి (ప్రకాశిని 
షల్‌ (త్రింశత తత్వవికాశినీ సువాశినీ భక్తి విశ్వాసిని 
చిదానంద విలాసినీ! 


62 ముత్తుస్వామి దీక్షితార్‌ 
సై్టర విహారం చేయడం (పారంభించి తాళ్లు తెంచుకొని స్మశాన వాటికకు 
పోయి నిలిచింది. దానిని అదువులో పెట్టడానికి చేసిన యత్నాలు 
ఫలించలేదు. ఈ విషయం తెలియగానే మహారాజు దానిని తనకు రాబోయే 
ఆపదను సూచించే అపశకునంగా భావించి ఆందోళన చెందాడు. వెంటనే 
ముత్తుస్వామి దీక్షితార్‌ ఆశీస్సులు పొందడానికి ఆయన వద్దకు వచ్చాడు. 
జరిగినదంతా చెప్పే ఆయన ముందు సాష్టాంగపడి “మీరు నాగురువు. జరిగన 
దానికి మనసెంతో కలవరవడుతోంది. నాకెటువంటి చెరుగ్లె నా 
జరుగుతుందేమో దయ ఉంచి చెప్పండి” అన్నాడు. దీక్షితార్‌ కొద్దిసేపు 
ధ్యాననిష్టలో నిమగ్నుడై ఆ 'తర్వాత “మహారాజా, ఈ సంఘటన నీకెటువంటి 
చెడు కలిగీంచదు. ధై ర్యంగా ఉండండి” అని జవాబిచ్చాడు. 

“నాకిపుడెంతో ఆనందంగా ఉంది. అయితే నా రాజ్యం మాటేమిటి? 
దానికేవ్లైనా ఆపద నంభవింన్తుందా?” అని మహారాజు అడిగాడు. “మీ 
రాజ్యానికి కూడా ఎటువంటి ఆపద సంభవించదు” అన్నాడు దీక్షితార్‌. 


“నాకప్పుడెంతో ఆనందంగా ఉంది. ఇదంతా మీ ఆశీన్ఫుల చలువ 
గురూ!" అని చెప్ప మహారాజక్కడనుంచి నిష్కుమించాడు. 

కొద్ది సమయం గడిచిన తరువాత దీక్షితార్‌ శిష్యులు ఆ గదిలో చేరి 
ఆయన కీర్తనలను పఠించడం [పారంభించారు. “ఈ రోజు చతుర్దశి. 
పర్వదినం. దేవికి పమ్మితపైన దినం. అందుచేత దేవిపై కీర్తనలను గానం 
చేయండి” అని దీక్షితార్‌ వారిని ఆదేశించాడు. అప్పుడాయన శిష్యులు గమకా 
(కేయారాగంలో “మీనాక్షి వేవం౮ందం దేహి” అని కీర్తన పాడడం 
(పారంభించారు. అది పూర్తవగానే దీక్షితార్‌ “దేవి నాబంధనాలను తెంచి 
వేయడానికి సిద్దమవుతున్నట్లు గా ఉంది.” ఈ కీర్తనను మరొక మారు 
పాడండి” అని ఆదేశించాడు. శిష్యులావిధంగానే చేశారు. వారు అనుపల్లవిలోని 


"ఉపనిషత్‌ వాక్యాలను ఇది స్పురణకు తెస్తుంది. 
భిద్యతే హృదయ (గంధి: 

ఛిద్యంతే పావరాశయః।! 

క్షయంతే చాస్మ కర్మాణి 

లస్మత్‌ దృష్టే పరాపరే!! 


మధురై, ఎట్టయ్యపురం 63 
“మీనలోచని, పసమోచని” అను పదాలను గానం చేస్తూ ఉంటే దీక్షితార్‌ తన 
ఐహిక జీవితబంధానల నుండి విముక్తి పొందాడు. ఆ తర్వాత, “గాంగేయ 
నామాంకితమైన ఏనుగు శాంతించింది. తనంత తానుగా స్మశాన వాటికను వదలి 
తన శాలకు చేరింది. 


దీక్షితార్‌ మరణవార్త వినగానే ఎట్టయ్యపురమంతా దుఃఖ సము[దంలో 
మునిగిపోయింది. మహారాజు దిగ్భాంతి చెందాడు. దీక్షితార్‌ ను చివరిసారిగా 
దర్శించేందుకు ఆయన ఇంటికి సత్వరం బయలుదేరి వెళ్లి “నేను ఉదయం 
చూసినపుడు మీరు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు. నేను నా సంక్షేమం 
గురించే ఆలోచించాను. దానిని గురించే మిమ్మల్ని అడిగాను. నాకు గాని 
నారాజ్యానికి గానీ ఎటువంటి హానీ జరగదని మీరిచ్చిన భరోసా నాకు 
ఉపశమనం కలిగించింది. కాని మీరు లేని లోటు, నాకు రాజ్యం లేని 
లోటుకంకే ఎక్కువ. నీరు కార్తికేయుని అవతారం. ఈ స్కంధ షష్టి 
రోజునే మీ న్వస్టానానికి చేరుకున్నారు” అని విలపించాడు. ఆయన 
ఆదేశాలపై దాని కొరకు (ప్రత్యేకంగా ఎంపిక చేసిన స్టలంలో దీక్షితార్‌ భౌతిక 
కాయాన్ని దహనం చేయడం జరిగింది. అక్కడే ఒక నమాధిని క్లూడా 
నిర్మించడం జరిగింది. ఇప్పుడద్‌ కళను, మతాన్ని అభిమానించే వారందరికీ 
యాతా స్టరివెంది. 


ఆధ్యాయం 7 
ఆయన సంగీతం 


ముత్తుస్వామి దీక్షితార్‌ రచనలలోని సంగీతం గురించి సమాలోచించడానికి 
మనమిప్పుడు ఉద్యుక్తులమవచ్చు. వాటి సంఖ్య వందలలో ఉంటుంది. అధిక 
భాగం కృతులు. అవిగాక కనీసం ఐదు రాగమాలికలు. ఒక పద వర్ణం. ఇది 
వరకే (ప్రస్తావితమైన దరువు కూడా ఉన్నాయి. రాగ-భావనా సౌష్టవమే దీక్షితార్‌ 
రచనలకున్న మహోత్కాష్ట లక్షణం. దీనిని పూర్తిగా గణుతి చేయాలంటే 
భారతదేశ శిష్ట సాంవదాయి నంగీతానికి' రాగభావవే౮ వునాది అని 
గుర్తుంచుకోవాలి. ఇదే దానికీ పాశ్చాత్య సంగీతానికి మధ్యగల భేదం. అయితే 
రాగమంకు ఏమిటి! కొన్ని నిర్దుష్ట స్వర సంచ్తారాల సుమధుర సమ్మేళనమే 
రాగం. రాగ విభిన్నత ఆయా రాగాల కుండే విశిష్ట న్వర సంచారాలపైనే 
ఆధారపడి ఉంటుంది. ఈవిధంగా (పతిరాగానికి ఇతర రాగాలకు భిన్నవైన 
వై యక్తక విశిష్టత ఉంటుంది. నిజానికీ రాగాలను దైవ స్వరూపాలుగా 
వర్గీకరించడం జరిగింది. దేవ, దేవేరుల దేహములు నాదాన్వితాలుగా 
భావించడం జరిగిందని ఈ నందర్భంలో గుర్తుంచుకోవాలి. 
“నాదతనుంఅనిశంి” అనే కృతిలో త్యాగరాజు “ఎవరి దేహం నాదమో ఆ 
శంకరునికి [వణమిల్లు తాను” అంటాడు.' నాదాన్నే తన రూవంగా 
చేసుకున్నదని దీక్షితార్‌ తరచు దేవిని వర్ణిస్తాడు. తాను రచించిన “వంశవతి 
శివ యువతి” అనే కృతిలో ఆయన న్యరాలను, 22 శృతులను దేవీ 
స్వరూపాన్వితాలుగా అభివర్ణిస్తాడు.” రాగరూపాలను విన్యాసించడం, అంటే 
“రాగాలాపనొను సంగీత కళ యొక్క అత్యున్నత రూపంగా ఎల్లప్పుడూ 


*హాదతను మనిశం శంకరం నమామి. 
*ద్వావింశ్నశుతి స్వర స్వరూపిణి. 


ఆయన నంగీతం 65 
పరిగణించడం జరుగుతోంది. భక్తుడు తన దైవాన్ని శిరస్సు నుండి పాదం 
వరకూ వర్షిన్తూ గానం చేసినప్టే నంగీత కళావేత్త మందస్థాయి నుండి 
తారాస్థాయి వరకు స్థాయి విస్తరించి ఉంటే సంచారాలలో సముచితమైన వాటి 
ద్వారా రాగరూపాన్ని చి తీకరిస్తాడు. ఈవిధంగా రాగాలాపనకు సంబంధించిన 
వినృృతవైాంన సాంకేతిక నంహిత, సాంపవేతిక రచనా నముదాయిం, 
రాగరూపాలను వివులీకరించడం లక్ష్యంగా కల |పబంధాలు అభివృద్ది 
అయాయి. శబ్ద చిత్రం వంటి రాగభావనలో సాహి త్యానికి ( పదాలకు) చోటు 
లేదు. అందుచేతే రాగాలాపన అనేది “ఆకార” శబ్దాల ద్వారా రాగరూపాన్ని 
తీర్చిదిద్దటం మామే. అప్పుడప్పుడు “తి “రి “న” వంటి అక్షరాలను 
అందులో ఉపయోగించినట్ల యితే అది శబ్ద సముచ్చయాలను సులభంగా 
వెలువరించే సౌకర్యం కొరకు మొతమే. వాటి కక్కడ ఎటువంటి (ప్రాముఖ్యం 
లేదు. రాగాలకు, గీతాలకు మధ్య మౌలిక భేదం ఇక్కడే ఉంది. రాగాలు శబ్ద 
చితా (నాదున్వితాలవుతే, గీతాలు పదాల (సాహిత్య) చే నిర్మితాలు, 
పాశ్చాత్య సంగీతంలో అత్యంత (శేష్టమైన శిష్ట సాంపదాయ కీర్త్రనలున్నాయి. 
కాని అందులో స్వర |క్రమవెట్లు ఉన్నాయి కాని రాగాలనేవి లేవు. 


సముచిత సాహిత్యం ద్వారా భక్తీ రసాన్ని వ్యక్తం చేయడం, ఉత్తేజం 
పరచడం లక్ష్యంగా కల కృతులను వాగ్గేయకారతయం రచించారు. అయితే 
రాగాలే కనుక పదాలను అధిగమించడం జరిగితే ఇటువంటి రచనలలో 
రాగభావ సమస్య ఎలా ఉత్పన్నమవుతుందనే ప్రశ్న తలెత్తడం సహజం. దీనికి 
సమాధానం చెప్పాలంకే దక్షిణ భారత దేశ సంగీతరంగంలో కృతులకున్న 
చరితను స్పర్శించవలసి ఉంటుంది. |పధానంగా రాగాలాపనలోనే కానవచ్చే 
శిష్ట సాంప్రదాయ నంగీతంతోపాటు భక్తి కీర్తనల కాలవాలవైంన నంగీత 
(సవంతి యుగ యుగాల నుండి (పవహిస్తూ వస్తూనే ఉంది. ఇదే “భజన 
సంగీతం”. గా (ప్రసిద్ధి కెక్కింది. జానపద గేయాల వలే గాక భజన గీతాలను 
శిన్ట సాం్యవదాయి న౦గీతానికీ నంబందించిన రాగాలకు తాళాలఅకు. 
నిబంధించడం జరిగింది. అయితే భక్తి భావాన్ని వంట బట్టించడమే భజన 
గీతాల లక్ష్యం కాబట్టి వాటిలో పదాలు వాటి అర్జాలే (ప్రధానంగా [ప్రాముఖ్యాన్ని 


66 ముత్తుస్వామి దీక్షితార్‌ 
నంతరించుకుంటాయి. కీర్తనల రనప్పుష్టిని మరింత వరివుష్టం చేసే 
సాధనాలుగా మా(తవే ఇక్కడ శిష్ట సాంపదాయ రూపాలను చేపట్టుడం 
జరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే సంగీతం ఇక్కడ సాహిత్యానికి 
లోబడి ఉంటుంది. ఈ లక్ష్యానికి కట్టుబడే కీర్తన భావానికనుగుణ్యవైన 
సామాన్య రాగాలను ఎంపిక చేయడం జరుగుతుంది. అవి మనస్సును భక్తి 
రసం నుండి రసాత్మక రాగ సౌందర్యాల వైపు మళ్లించేవిగా ఉండవు. ఈవిధంగా 
శిష్ట సాంప్రదాయ భజన సంగీత బాణీల లక్ష్యాలు, (ప్రకృతులు భిన్నంగా 
ఉంటాయి. సర్వ సాధారణంగా వాటి కంకితమైన వారు కూడా విభిన్నులే. 
పదునెనిమిదవ శతాబ్దం వరకు దక్షిణ భారత దేశంలో పరిస్టితి ఇది. 
అప్పుడు నంగీతాన్ని ఆచరణలో విప్తవాత్మకం చేసిన పరిణామవ్వెఎకటీ 
సంభవించింది. ఈనాటి కృతి ఆవిర్భావవే ఆ పరిణామం. ఇది పురందర 
దానుతో (పారంభవైైనదని చెప్పవచ్చు. ఆయన గీతాలు సాంకేతింపర 
రచనలు. శిష్ట సాంప్రదాయ రీతులలో సంగీతాన్ని అభ్యసించే విద్యార్దులకు 
రాగ లక్షణాలను బోధించడవే ఆయన లక్ష్యం. వాటి విశిష్ట సంచారాలను 
స్వరాలలో అమర్చడం ద్వారా లక్ష్యాన్ని సాధించడం జరిగింది. దీనికి తోడు 
భగవంతుని స్తుతించడానికి ఉద్దేశితమైన సాహిత్యం కూడా స్వర (ప్రసారాల 
కనుగుణ్యంగా సమకూరింది. గీతాలలోని స్వర అంశాలను నేర్చుకొనడాన్ని 
సులభతరం చేయడవే దీని లక్ష్యం. ఇప్పుడు వెంకటమఖి వద్దకు వద్దాం. 
అసంఖ్యాకంగా ఉన్న ఆయన లక్షణ గీతాలు చాలా విస్త్రతవైనవి. ఇక్కడ 
కూడా అవధారణ న్వర నంచారాల మీదే ఉన్నప్పటికీ దానికనుగుణంగా 
ఎల్లప్పుడూ భగవతారాధనకే అంకితమైన సాహిత్యం కూడా ఉంది. ఈ 
స్టితినుండి ఆధునిక “కృతులు* ఆవిర్భవించడం అతి సాధారణమైన సహజ 
పరిణామం. స్వర సంచారాలను వదలివేసి దేవతలను కీర్తించే సాహిత్యానికి 
మా(తవే పరిమితమయ్యే నూతన రూపం ధరించిన పాత గీతమే “కృతి”. 
వరద్దెనిమిదవ శతాబ్దంలో ఈరకవు రచనలు అవులంలోనికి వచ్చి 
“వాగ్గేయకార తయం” చేతులలో పరిపూర్ణ సాయికి చేరుకున్నాయి. “లక్షణ” 
గీతాల భజన పాటల లక్షణాలను రెండింటినీ సమ్మిళితం చేయగల లబ్ద 
(పయోజనం ఈ (పృక్రియకుంది. ఈ రెండు లక్షణాల తారతమ్య అవధారణ 


ఆయన సంగీతం 67 
వివిధ వాగ్గేయకారుల కీర్తనలలో విభిన్నంగా ఉంటుంది. 

పై అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయన రచనలన్నీ దేవుళ్ళను, 
దేవతలను కీర్తించేవి కనుక అవిభక్తి (పధానమైనవనే |పాతిపదికతో దీక్షితార్‌ 
రచనల పరిశీలనను (పారంభిద్దాం. అయితే ఆయన అదె తవాది అని ఇది 
వరకే చెప్పడం జరిగింది. దేవుళ్లందరూ అన్ని నామరూపాలకు అతీతుడై న 
“ఒకే ఒక సృష్టికర్త” , “పర్మబహ్మ యొక్క వివిధ స్వరూపాలనీ, వారి ఆరాధన 
(సగుణోపాసన) తనలో పర్మబహ్మను సాక్షాత్కరింప జేసుకొనేందుకు చేబ్డే 
గమనంలో ఒక అడుగు మాతమేననీ ఆయన మౌలిక విశ్వాసం”. ఈవిధంగా 
జ్ఞానం భక్తిని నియంతించడం జరిగింది. దీక్షితార్‌ నంగీతంలోని అనేక 
లక్షణాలను ఈ అంశం విశదం చేస్తుంది. ఒక వాగ్గేయకారుడు భావోద్వేగ 
పారవశ్యంలో ఉన్నప్పుడు సహజంగానే అతడు దానికనుగుణమైన రాగాలనే 
ఎంపిక చేనుకుంటాడు. అంతేకాక తన రచనా భావానికి నరిపడే రాగ 
నంచారాలనే ప్రయోగిస్తాడు. మరో మాటలో చెప్పాలంకే రాగన్వరం 
భావో దేకానికి లొంగి ఉంటే రాగ విన్యాసం వ్యక్తి విషయ పరంగా ($Ubjec- 
(ive) ఉంటుంది. కాని ఎక్కడైతే వేధన్యు ఆధిపత్యం వహిన్తుందో 
భావో దేకం దానికి లొంగి ఉంటుందో రాగం ఎంపిక గానీ, దాని విన్యాసం కానీ 
భావో[దేక నియం[తణ ఆధీనమవవు. దీక్షితార్‌ విషయంలో ఇదే జరిగింద. 
ఇక్కడ వాగ్గేయకారుడు తన మనోగతిని రచనా సమయాన్ని ఆనుసరించి 
రాగాన్ని ఎంపిక చేస్తారు. దానిని విపులీకరించుటలో రాగరూపానికి తగిన 
(వాముఖ్యత నిచ్చి దాని పూర్తి న్వరూపాన్ని (పదర్శిన్తాడు. ఇటువంటి 
సందర్భంలో రాగ చి తీకరణ వస్తు విషయపరం (Objective)గ్గా ఉంటుంది. 
దీక్షితార్‌ కృతులలో మనం ఇదే చూస్తాం. “అక్షిప్తికొ, “రాగవర్షిని”, “విదారి”, 
“వేదామకరిణి”, అంగాలుగా కల “రాగ-ఆలాపన” ననుసరించి రూపొంది 
నంగీత శాన్త సిద్ధాంతాలలో నిక్షిప్రవైన ఆలాపనా పద్దతి లో ఆయన 
నిష్ణాతుడు. కృతి చ్నితీకరణలో ఈ పద్ధతినే అనునరించాడు. కృతిలో 
(పదర్శించిన రాగ రూపం స్పష్టంగా, ఖచ్చితంగా, పరిపూర్ణంగా ఉండేది. 
సంచారాలు రాగ లక్షణాలనికనుగుణంగా ఉండి దాని నిజ ముఖారవిందాన్ని 
వెలికి తెచ్చేది. ఆవి మందం నుండి తారాస్థాయి వరకు సంచరిస్తూ దాని 


68 . ముత్తుస్వామి దీక్షితార్‌ 
పరిపూర్ణ చితమును _ప్రదర్శించేవి, సాహిత్యాన్ని లుప్తం చేసి “అకర” లో 
రచనను వెలువరించినట్లయితే దానిని నంక్షిప్త రూపంతో నున్న రాగాలాపన 
అని నుళువుగా అపోహ పడవచ్చు. తాళ గతిలో అమర్చడానికి చెక్కిన 
సాహిత్యంతో ముస్తాబైన రాగాలాపనగా కృతిని వర్ణించవచ్చు. ఇదే దీక్షితార్‌. 
కృతులలో (ప్రధాన ఆకర్షణీయమైన అంశం. త్యాగరాజు వలెనే దీక్షితార్‌ కూడా 
అనేక అపురూప, సుపరిచిత రాగాలను (పయోగించాడు. జనరంజకమైన, 
సుప్రసిద్ధ రాగాలలో అనేక కృతులను రచించాడు. వీటిలో రాగ లక్షణాలకు 
సంబంధించిన వివిధ అంశాలను వెలువరించడం జరిగింది. ఉదాహరణకు తోడి 
రాగాన్ని తీసుకోవచ్చు. ఇది (ప్రధాన రాగాలలో ఒకటి. ఇందులో త్యాగరాజు 
20 కీర్తనలను రచించాడు. దీక్షితార్‌ కూడా ఈ రాగాన్ని పరిపూర్ణంగా 
చితీకరిన్తూ అనేక కృతులను రచించాడు. విభిన్న న్వరాలలో ఎరుపు 
(అక్షిధిక) కలిగిన రాగ చ్మితణను (పదర్శించడమే ఈ కీర్తనలలో గమనించదగ్గ 
ఆంశం. పల్లవిలో విభిన్న ఎరుప్పు (|పారంభ) స్వరాలు కల కొన్ని క్రీరనలను 
ఈ క్రింది పట్టికలో పేర్కొనడం జరిగింది. 

దాక్షాయణి- ధైవత (మంద్రస్థాయి) 

శ్రీసు[బహ్మణోో - గాంధార 

మహాగణపతిం- మధ్యమ 

పాలయమాం- పంచమ మధ్యస్థాయి 

రామచం[దాయ- ధైవత 

కమలాంబికె- నిషాధ 

ఈ కృతులు రాగాన్ని వివిధ కోణాల నుండి |వదర్శిస్తాయి. ఈ 
కోణాలన్నిటి నుండి ఆ రాగాన్ని దర్శించవచ్చు. అయినప్పటికీ పరిపూర్ణమైన, 
సమ్మగవైన రాగ చితణ కాన వన్తుంది. వివిధ భంగిమలలో ఒక వ్యక్తి 
ఛాయాచి(తం తీసినట్టుగానే ఇది ఉంటుంది. ఈ రీతిలోనే దీక్షితార్‌ భై రవి, 
కాంభోజి, శంకరాభరణం, కళ్యాణి రాగాలలో అనేక కృతులను రచించాడు. 
సావేరి, నహనా, అఠాణ, రామాక్రియ (కామవర్ణిని), గమకా[కియ (పూర్వ 
కళ్యాణి), సారంగ మొదలైన సు[ప్రసిద్ద జనరంజక రాగాలలో విరచితమైన 


ఆయన సంగీతం 69 
కృతులను గురించి కూడా ఇదే విషయం చెప్పనచ్చు. 

మంగళ కైసికి ఘంట, గోపికా వసంత, నారాయణ గౌళ మొదలౌనవి. 
(పాచీన రాగాలలో కొన్ని. వాటీ లక్షణాలను తెలునుకోవాలంటే మనం 
దీక్షితార్‌ కీర్తనలను పరిశీలించక తప్పదు. ఇవిగాక దీక్షితార్‌ మ్మాతవే 
(పయోగించిన అనేక ఇతర రాగాలున్నాయి. సారంగనట, ఛాయాగాళ, 
పూర్వి, పాడి, మాహురి, శుద్ద వనంత, కుముద్మాకియ, అమృత వర్షిణి 
మొదలైన వాటిని వీటికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఆయన ద్విజవంతి 
రాగంలో రచించిన “చేతస్‌ శ్రీ” ఏకైక మహోజ్వల కీర్తనగా నిలచింది. 

దీక్షితార్‌ వివడి వేళాను (పయోగించిన తీరు గురించి (పత్యేకంగా 
చెప్పవలసి ఉంది. వెంకట మఖి మేళా పధకాన్ననుసరించి ఒక రాగాంగరాగం 
(ఇప్పుడు వేళ కర్త రాగంగా వ్యవహరించడం జరుగుతోంది) లోనప్త 
స్వరాలుండి తీరాలి. ఈ సూ(తంపై కృషి చేయడంతో పాటు ఐదు వికృతి 
న్వరాల వైవిధ్యాలను పరిగణనలోనికి తీనుకొని ఆయన 72 రకాల 
సవ్మేళనాలను రూపాందించిడం సాధ్యమని నిర్జాంరించాడు. వీటినే రాగాంగ 
రాగాలని పేర్కొన్నాడు. ఈ నిర్ణయానికి కావడానికి ఆయన ఒకే స్వరం 
యొక్క రెండు రూపాంతరాలు (కోమల, తివ) (పదర్శితమయేే రాగాలను 
పరిగణనలోనికి తీనుకొన్నాడు. ఇందులో సాహిత్య న్వర నంజ్ఞను 
పరిగణనలోనికి తీసుకొన లేదు. స్వరానికుండే రెండురూపాంతరాలలోని ఒక 
దానికి సన్నిహిత స్వరసంజ్ఞ పేరిచ్చి వాటికి కూడా వేళ రాగాలని ముద 
వేశాడు. ఈవిధంగా “కోమల” “త్మివరిషభొ స్వరరూపాంతరాలను రెండిటిని 
ఒక రాగం సంతరించుకొన్నప్పుడు ఇక్కడ “గాంధారం” లుప్తమెనప్పటికీ 
ఆయన రెండవ దానికి “శుద్దగాంధారం” గా పేరు పెట్టారు. అదే విధంగా ఒక 
రాగం “గాంధారం”లోని రెండు రూపాంతరాలను (సాధారణ, అంతర) 
సంతరించుకొన్నప్పుడు ఇందులో రిషభం లేకపోయినప్పటికీ ఆయన 
సాధారణ గాంధారానికి “షట్‌ -శృతి రిషభం” అని పేరు పెట్టారు. ఇదే రీతిలో 
ఒక రాగంలో “ధై వత" స్వర రెండు రూపాంతరాలు ఉచ్చ అష్టమ స్వరంలో 
(పదర్శితమైనపుడు ఇక్కడ “నిషాదం” లేకపోయినప్పటికీ పై స్వర సంజ్ఞను 
“శుద్ధ నిషాదం”గా పేర్కొనడం జరిగింది. ఇదే విధంగా ఒక రాగంలో రెండు 


70 ముత్తుస్వామి దీక్షితార్‌ 
నిషాదాలు (కాకళి, కైసికి మ్మాతమే సంభవించి ధైవతం లోపించినప్పటికీ 
కెసికి నిషాదాన్ని షట్‌ -శృతి ధైవతం గా పిలవటం జరిగింది. ఈ (పక్రియ 
(వకారం రూపొందిన రెండు నన్నిహిత న్వర నంజ్ఞల నవ్శేళనంలో 
నరిపాందక ఉండరాదనే (పాతివదిక మీద ఏర్పడిన ఈ వేళాలు వివడి 
మేళాలుగా (ప్రాచుర్యం పాందాయి. 

ఈ పధకంపై గణనీయమైన విమర్శ వచ్చింది. ఒకే స్వరాన్ని రెండు విభిన్న 
పేర్లతో పిలువడం ఆసంగతంగా ఉందని విమర్శకుల వాదన. కాని వాస్తవానికి ఈ 
పని చేసింది వెంకటమఖి కాదు. అంతకు 300 సంవత్సరాలకు పూర్వమే 
షట్‌ శృతి సహిత నటరాగాన్ని, శుద్ద గాంధార సహిత వరాళి రాగాన్ని వేళాలుగా 
వర్గీకరించడం జరిగింది. దక్షిణ భారత సంగీత రంగంలో ఈ [ప్రాచీన రాగాలు ఘన 
రాగాలుగా ఒక విశిష్ట స్తానాన్ని సంపాదించుకొన్నాయి. తనకు పూర్వమే ఉన్న 
పధకాన్ని దాని తార్కిక సమాప్తి స్తాయికి తీసుకపోవడమే -వెంకటమఖి చేసిన పని. 
అయితే ఆయన ఈ మేళారి కల్పనలో “నిజమైన రాగభావానికి తగినంత 
(ప్రాముఖ్యం యిచ్చారని ఈ సందర్భంలో చెప్పవలసి ఉంది. చెవికి ఇంపుగా 
అహ్హాదకరంగా ఉండాలనేది నిజమైన రాగ భావన. దీనిననుసరించి ఆయన రాగ 
లక్షణాలను తీర్చిదిద్దడంలో సరిపాందిక లేని సమ్మేళనాల జోలికి పోలేదు. “జరు” 
వంటి “గమకాల”లో వెలువరించడానికి అనువుగా ఉన్నప్పుడే రాగాలు “సంపూర్ణ 
(పయోగ” శక్తిని సంతరించుకొంటాయి. లేకపోయినట్లయితే అసంగతమైన 
“స్వరసంజ్ఞలు* వ[క సంచారాలుగా రాగాంబరంలో అల్జుకుపోతాయి. ఉదాహరణకు 
మొదటి మేళా ఆయిన కనకాంబరిలో వెంకటమభఖి “స రిగమగరి సి లేదా“ప 
దని స నిదపహో అనె (పయోగాలను కాక “సరిమగరి సిమరియు “పద 
సనిదపహిలనే (పయోగాలను ఉపయోగించాడు. వెంకట మఖి తదనంతర 
దశలోనే ఒక సంగీత వ్యాకరణ వేత్త వివడివేళాలలో కూడా సంపూర్ణ [ప్రయోగాల 
భావనను (ప్రవేశపెట్టారు. దీనితో స్వర (క్రమానికి రాగానికి మధ్య ఉండే భేదం 
మరుగునపడి పోయింది. అయితే విశిష్టవై ణికుడై న వెంకటమభి ఈ గతుకులలో 
అడుగిడకుండా తగు జ్యాగత్త వహించాడు. నూతన వివడి వేళాలను 
రూపాందించేటప్పుడు కూడా స్వర్మకమాన్ని కాక రాగ మాధుర్యాన్నే వాటి 
(ప్రధాన లక్షణంగా చేయడానికి (పత్యేక |శద్ద వహించాడు. ఇక ముత్తుస్వామి 


ఆయన సంగీతం 71 


దీక్షితార్‌ గురించి చెప్పాలంటే ఆయన వివడి మేళాలతో సహా 72 మేళాలోనూ 
కృతులను రచించాడు. నిజానికి రసమంజరి రాగం (వెంకటమభఖి మేళాలలో 
72వది) లో విరచితమైన “శృంగార రసమంజరి” అనే కృతిలో ఆయన “72 
రాగాంగాలలోనూ ఆనందానుభూతిని పొందుచున్న” దానిగా దేవిని వర్ణిస్తాడు.' 
వివడి వేళాల నిర్వహణలో వెంకట మఖి మార్గదర్శకత్వాన్ని తు.చ. తప్పకుండా 
అనుసరించారు. స్వర పొందిక లేని [ప్రయోగాల జోలికి పోలేదు. కనకాంబరి రాగం 
(ఒకటవ మేళం)లోని “కనకాంబరి కారుణ్యామృతలహరిో పెనద్యుతి రాగం 
(రెండవ మేళం)లోని “శ్రీ, దక్షిణామూర్తిం” కళావతి రాగం (31వ మేళం) లోని 
“కళావతి కమ లాన్యువత్‌ ” వంశావతిరాగం (54వ మేళం) లోని “భక్తవత్సలం” అనే 
కీర్తనలను దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. 


ముత్తుస్వామి దీక్షితార్‌ వైణికుడు. గాయకుడు. గానం చేసేటప్పుడు వీణ 
సహకార వాయిద్యంగా ఉండేది. తాను భె రవి రాగంలో రచించిన “బాల గోపాల” 
అనే సుప్రసిద్ధ కృతిలో ఆయన ఈ వాస్తవికాంశాన్ని సూచించారు. ఇందులో 
వైణికగాయక గురు -గుహునిచే స్టుతింపబడిన వారిని (వై ణికగాయక గురు - 
గుహనుత)గా పరమాత్మను గురించి (ప్రస్తావించడం జరిగింది. ముత్తుస్వామి 
దీక్షితార్‌ సంగీతంలోని కొన్ని విశిష్ట లక్షణాలను ఈ గాత, వాయిద్య సంగీత 
సమ్మేళనానికి ఆపాదించవలసి ఉంది. ఆయన కీర్తనలు విలంబకాలంలో ఉంటాయి. 
కొన్ని చరణాలు మ్మాతం చివరన మధ్యకాలంలో ఉంటాయి. గాయకునికి వేగాన్ని 
ఆదుపు చేయడం సాధ్యమైనప్ప టికీ (పక్క వాయిద్యగానికి దానిననుసరించడం 
కష్టసాధ్యమవచ్చు. కాని విలంబ కాలంలో మా[తమే పరిపూర్ణ రాగ సౌందర్యాన్ని 
రాబట్టడానికి వీలవుతుందనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. విలంబకాలంలో 
మా(తమే రాగ రూపాంతరాలను యధాతధంగా వాటి పరిపూర్ణ సౌందర్యాన్ని 
వ్యక్తం చేసే రీతిలో వెలువరించడానికి సాధ్యమవుతుంది. త్వరతగతిలో అనేక 
సున్నితమైన రాగచ్చాయలు మరుగున పడిపోయే అవకాశం ఉంది. సాధారణ 
రాగానుభూతి మాతం మిగులుతుంది. కాని దానినే కనుక విలంబకాలంలో 
ఆలపంచినట్లయితే దాని లక్షణాలన్నింటినీ పూర్తిగా యధార్హంగా వెలువరీంచడానికి 
వీలవుతుంది. ఈ కారణం వల్లనే రాగ రూపాల విస్తరణకు విలంబకాలమే 


"వెంకటమఖి సాంకేతిక పదజాలంలో మేళాలను రాగాంగ రాగాలని పేర్కొనడం జరిగిందని 
గుర్తుంచుకోవాలి. 


72 ముత్తుస్వామి దీక్షితార్‌ 
సరియైనదని భావించి దానికి రాగాలాపనలో (పముఖిస్తానం ఇవ్వడం జరిగింది. 
దీక్షితార్‌. విలంబ కాలాన్ని చేబల్టుడానికి ఆయన కృతులలోనున్న రాగ-భావ 
సంపదకు ఆయనకు వీణా వాయిద్యంలోనున్న (పావీణ్యమే కారణమని చెప్పవలసి 
ఉంటుంది. 

గమక సంపదాభూయిష్టవై ఉండడం దీక్షితార్‌ కృతులకున్న మరొక 
విశిష్ట లక్షణం. కీర్తనలకు సౌందార్యాన్ని సంతరించిపెస్టే సాగసులే గమకాలు. 
(పామాణీకులలోని వై విధ్యాన్ననుసరించి వీటి సంఖ్య పది నుండి పదిహేను 
వరకం మారుతూ ఉంటుంది. వాటీని వెలువరించడానికి వీణే నరియైన 
వాయిద్యం. దానిమీద సున్నితమైన రాగచ్చాయలను వెలువరించడానికి 
సాధ్యమవుతుంది. కాబట్టి గమకాలలో అధిక భాగం వీణావాయిద్యం లోనే 
ఆవిర్భవించాయి. ఆ కళలో దీక్షితార్‌ దిట్ట కాబట్టి ఆయనకు గమకాలపై 
ఆధిపత్యం లభించింది. అందుచేతనే ఆయన తన కీర్తనలను వాటితో 
సునంవన్నం చేశాడు. అంతగమక నంపద కల రచనలు చేసిన మరొక 
వాగ్గేయకారుడు కర్నాటక సంగీతరంగంలో లేడనేది వివాదాస్పదమైన విషయం 
కాదు. కీర్తనలలో సంగీత సాహి త్యాల సమపాందికలో సమ్మిళతం కావాలనే 
అంశంపై దీక్షితార్‌ (పత్యేక (శద్ధ వహించేపాడు. కీర్తనా గానంలో సాహిత్యం 
వ(క్రీభూతమై గుర్తించడానికి వీలులేనంతగా రూపురేఖలను కోల్పోడం అరుదైన 
విషయం కాదు. మరో మాటలలో చెప్పాలంటే సంగీత సాహి త్యారిక్కడ 
సమజోరుగా ఉండవు. కాని దీక్షితార్‌ కీర్తనలలో ఈవిధంగా ఎన్నడూ జరగదు. 
ఆయన కృతులను గానం చేసేటపుడు పదాలు స్పష్టంగా, (పస్పుటంగా 
వెలువడతాయి. ఇంకా చెప్పాలంకే సాహిత్య సౌందర్యాన్ని గుర్తింపును 
సంగీతం ఇక్కడ ధ్వంసం చేయదు. తన సుప్రసిద్ధ క్లో కోకాలలోని ఒక దానిలో 
కాళిదాను పార్వతీ పరమేశ్వరులను. ఒకే పదంగా ఒకే అర్హంగా మిళితమై 
ఉన్నారని న్తుతిస్తాడు.* దానిని అన్వయిన్తూ దీక్షితార్‌ కీర్తనలలో నంగీత 





'వాగారావివ సంపృకో 
గు. | అటో 
వాగార్డా (ప్రతిపతమే! 
జగతః ఒలతరోవందే 
పార్వతీ పరమేశ్యం |! (రఘువంశ 1-17) 


ఆయన సంగీతం 73 
సాహి త్యాలు పార్వతీ పరమేశ్వరుల వలె సమ్మిళతమై ఉన్నాయిని చెప్పవచ్చు. 

తాను కాశీలో నివసించినప్పుడు దీక్షితార్‌ హిందూస్తానీ నంగీతంలో 
తగినంత పరిజ్ఞానం నంపాదించాడని ఇదివరకే చెప్పడం జరిగింది. తమ 
స్వతసిద్ద రూపవర్జ్ణాలన్నిటీతోను కర్నాటక సంగీతంలో విలీనమైన అనేక 
హిందూస్తానీ రాగాలను ఆయన ఆలపించడం దీని ఫలితమే. అంతేకాదు, 
సాధారణంగా రాగాలాపనలో కూడా ఆయన కీర్తనలపై హిందూస్తానీ సంగీత 
(వభావాన్ని గమనించగలం. హిందూస్తానీ కర్నాటక నంగీత బాణీల 
రెండింటిలోనూ గమకాలు సార్వ తికమైనవే. అయినప్పటికీ, మొదటి తరహా 
సంగీతంలో “జరు” వంటి కొన్ని గమకాలకే ఎక్కువ (ప్రాముఖ్యం ఉంటుంది. 
దీక్షితార్‌ రచనలు కూడా ఈ గమకానికి ఎక్కువ (ప్రాధాన్యత ఇవ్వడం 
జరిగింది. విలంబకాల సంగీతానికి కొన్ని గమకాలు చాలా సమయోచితంగా 
ఉంటాయని నర్వసాధారణంగా చెప్పవచ్చు. అందుచేత హిందూస్తానీ 
రాగాలావనలోనూ, దీక్షితార్‌ రచనలలోనూ ఇవి ఎకరువగా చోట 
చేసుకొనడం ఆశించే విషమయే. ఈ గమకాలను ఆలపించే సమయంలో 
దీక్లితార్‌ను ఆయనకు సానుకూలవాన హిందూస్తానీ నంగీతంలో 
దర్శించగలం. న్‌ 


ఇక తాళాల గురించి ఆలోచిద్దాం. రాగం వలెనే తాళం కూడా భారతీయ 
సంగీతానికి మౌలికమైనది. “వీణను ఏవిధంగా వాయించాలో తెలుసుకున్న 
శృతులు, జతులు, తాళాలు గురించి తగిన పరిజ్ఞానమున్న వ్యక్తి మోక్ష 
మార్గార్హుడవుతాడు* అని యాజ్ఞవల్క్యుడు వ్యక్తం చేస్తాడు. అప్పటి నుండి 
అది సర్వామోద దృక్పధంగానే కొనసాగుతోంది. ఫలితంగా హిందూస్తానీ 
కర్నాటక బాణీలు రెండింటిలో తాళం [ప్రముఖ స్టానం ఆక్రమించింది. 
కర్నాటక సంగీతంలోని తాళ పద్దతి యొక్క జటిలత్వాన్ని గురించి ఇక్కడ 
సవిస్తరంగా వివరించనవసరం లేదు. గొప్ప వాగ్గేయ కారులందరూ దానికి తమ 
రచనలలో (ప్రముఖ స్టానమిచ్చారని చెప్పితే చాలు. సులదిసప్త తాళాల (నవ 
(గహ కృతులు)ను ఆధారం చేనుకొని దీక్షితార్‌ ఏక మొత్తంగా ఒక కృతి 
నముచ్చయాన్నే రచించాడు. దీనిని గురించి ఇది వరకే ప్రస్తావించడం 
జరిగింది. 


అధ్యాయం 8 
సాహి త్యం, దాని వివయాంశాలు 


దీక్షితార్‌ కీర్తనలలో అత్యధిక భాగం సంస్కృతంలో ఉన్నాయి. కొద్దిపాటి 
సాహిత్యం మాతం అనేక భాషలలో ఉండే “మణి ప్రవాళం” లో ఉన్నాయి. 
కావ్యాలను, అలంకారాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి దీక్షితార్‌ 
సంస్కృతంలో నిష్టాతుడయ్యాడు. సం|పదాయ కర్నాటక సంగీతంలో 
ఎక్కువగా ద్యోతకమ య్యే తెలుగు భాషలో కూడా ఆయనకు మంచి 
వరిజ్ఞానం ఉంద. తమిళం ఆయిన మాత్సోభామ. దీళ్లితార్‌ ఈ 
భాషలనన్నింటేలోనూ తన రచనలను సాగించాడు. అయితే వీటిలో 
న ౦న్క్భ్భాతోవే .(వతిష్ణాత్మక స్థానం ఆ(కవిం౦చింద్‌. దీనికీ చాలా 
కారణాలున్నాయి. (పతి భామకు తనదైన విశిష్ట లక్షణాలుంటాయి. ఒక 
తమిళునికి భావోద్వేగాన్ని వ్యక్తం చేయడానికి తమిళం కంకి వెరుగైన 
మాధ్యమం మరొకటి ఉండదు. తెలుగుభాష మృదువుగా, మధురంగా 
ఉంటుంది. అది “[పాచ్య (పపంచ ఇటాలియన్‌ ” అని పేరుపాందడం 
సమంజసం. అందుచేతనే కర్నాటక సంగీత రచనలలో అధికతర (ప్రాబల్యం 
వహించింది. సంన్క్ఫ్రతం శబ్ద నంపన్నమైంద్‌. నాదాన్వితవైనది. మహా 
గంభిరమైనది. దీక్షితార్‌ కృతులలో అవధారణ భావోద్వేగం మీద కంటి రాగ 
సంచారాల రసోత్కృష్టత మీదనే ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఆయన 
తన నంగీత వ్యక్తీకరణకు సనంన్క్రతాన్ని మాధ్యమంగా ఎన్నుకొనడం 
యుక్తపా నదే. ఆయన [వదర్శించిన రాగ చితాలు నమగపానవి. 
గంభీరమెనవి. అయితే వాటిని అచ్చాదించే సాహిత్యం, నాద విలువ దృష్ట్యా 
వె భవోపేతంగానూ, మహత్తరంగానూ ఉంటుంది. ఆయన తన సాహిత్య 
భాషగా సంస్కృతాన్ని చేబట్టడానికి మరొక కారణం కూడా ఉంది. కీర్తనలన్నీ 


సాహి త్యం, దాని విషయాంశాలు 75 
దేవ దేవతలను స్టుతిస్తూ రచించినవే. అందుచేత నామావళులు, స్తోతాలు, 
సాహిత్యానికి మంచి విషయ వస్తువును సమకూరుస్తాయి. అవి సంస్కృతంలో 
ఉంటాయి. దీక్షితార్‌ వాటినుండి స్వేచ్చగా తనకవసరమైన విషయ సంపదను 
(గ్రహించాడు. ఈ [క్రింది వాటిని దీనికి సోదాహరణలుగా పేర్యానవచ్చు. 
“కంజదళాయతాక్షి” అనే కీర్తనలోని “ఏకానేకాక్షరిో అనే వర్ణన | తిసతిలోనున్న 
“పూనేకాక్షరకృతి” అనే అభివ్యక్తకరణపై ఆధారపడింది. “కాదంబరి (ప్రయమై” 
అనే కీర్తనలోనున్న “సదాచార (పవర్తికాయె* అనే వర్ధన సహస నామంలోని 
మాటలకు మక్కీకి నమూనాయే. “వీణా పుస్తక ధారిణిం” అనే కృతిలోని 
జటాజూట మకుటం అనే వ్యక్తేకరణను “మహిషా నుర మర్దనింి” అనే 
కృతిలోని “పణధజన సౌభాగ్య జననిం” అనే వ్యక్తీకరణను “ఆనంద లహరి” 
శోక్టాల నుండి తీసుకొనడం జరిగింది గౌరి రాగంలో నున్న “గౌరిరాజకుమారి” అనే 
కృతిలోని మధ్యమ కాల సాహిత్యం “ఆనందలహరి” లోని “సుధాసింధోర్‌ 
మధ్యే” అనే శ్లోక పునరుత్పత్తి మాతమే. అంతేగాక, ఇద్‌ వరకే చెప్పినట్లుగా 
దీక్షితార్‌ అద్వైత వాది. దానిలో నగుణ, నిర్గుణోపాననలకు తావుంది. 
అందుచేత ఆయన ఒక (వక్క వివిధ నామరూపాల లోనున్న దేవతల 
ఆరాధనకం ,_పావంంఖ్యమిన్తూనే వంరొక |వేక్క వారంతా 
నామరూపాలకతితుడై న పర్మబహ్మ యొక్క |పతిమూర్తులు మాతవేనని 
అభివ్యక్తం చేశాడు. నగుణాభి వర్ణనకు స్తోత సాహిత్యం నుండి విస్త్రతం 
పదజాలాన్ని (గహిన్తూనే అద్వైత తత్వ భావనలను వ్యక్తం చేయడానికే 
మాతం వేదాంత సాహి త్యాన్ని ఆ[శయించాడు. ఆయనకీ సాహి త్యంలో 
ఎంతలోతై న పరిజ్ఞానముందో ఆయన రచించిన అనేక కృతుల ద్వారా మనం 
(గహి ంచవచ్చు. “త్యాగరాజధన్యం” అనే కృతిలో భగవంతునిపై చేసిన వర్ణన 
అంతా “పరమాత్మ” వర్షనే. ఇందులో “తిగుణాతీతుడు, సత్య-జ్ఞాన- 
ఆనందవూర్త, దత లతే (బాంతి కొల వంననంల్భెికం విజాంతి 
కలిగించేవాడు” అని ఆయిన వరమాత్శ్మను వర్షస్తాడు. “గురు - 





"సత్వర జస్త మోగుణాతీత సత్య జ్ఞానానంద రూపిణే | 
ద్వ్‌త్వాది భేధవ ఘన పరమార్త దె్యతత్వాత్మా | 
నంద రూపిణీయో 


76 ముత్తుస్వామి దీక్షితార్‌" 
గుహ”కృతులలోని ఒక దానిలో “జీవ ఏకత్వాన్ని తనయినే (పక్షివ్వం 
చేనుకున్నొ పరమాత్మగా భగవంతుని వర్ణిస్తాడు. అంతేకాదు “జహదజహా 
లక్షణాయాన్ని” మూలాధారంగా పేర్కొంటాడు." వేదాంత, మీమాంన। 
శ్నాస్తాలలో ఇది అత్యున్నత స్టాయికి చెందిన పరిజ్ఞానం. 


ఇకపోతే, తాం్మతిక సూ(తాలననుసరించి దేవిని ఆరాధించడమే (పధాను 
అంశంగా కల “నవ వరాన” వంటి కృతులున్నాయి. తంతాలు సంస్కృతంలో 
ఉన్నాయి కాబట్టీ సాహి త్యం కూడా అదే భాషలో ఉండడం సముచితంగా 
ఉంటుంది. రచనల యొక్క రసానుభూతి లక్షణానికి వాటి విషయ వస్తు 
స్వభావానికి ఎక్కువ (ప్రాముఖ్యమిచ్చినందువల్లనే దీక్షితార్‌ సంస్కృతానికి 
(పాధాన్యత ఇచ్చాడని దీనినిబట్టి (గహ రచవచ్చు. ఆయన రచనల విషయ: 
వస్తువులోని అధిక భాగం స్తోతాల వేదాంత తాం్మతిక సాహిత్యాల |పాంగణాల. 
నుండి ఆవిర్భవించిందేనని ఈ సందర్భంలో (గ్రహించాలి. 

దీక్షితార్‌ కృతులకు ఎక్కువ కవిత్వ విలువ లేదనే విమర్శ కొన్ని 
సందర్భాలలో వచ్చింది. కాని ఇది కవిత్య సంగీతాల నిజమైన [కియాశీలతను. 
పారపాటుగా అర్హం చేనుకోవడవే.. విభిన్న పరినరాలలో, సందర్భాలలో' 
ఒవించే మానవుని యొక్క, లోకం యొక్క చితాన్ని మనకందజేయడమే 
కవిత్వ పరమావధి. దీనిని అర్హవంతమైన, సూచి ప్రాయమైన మాటల ద్వారా 
నిర్వహి ంచడం జరుగుతుంది. కనుక భావార్డవే (పధానవైంది. చితాలను. 
(పదర్శించడవే శిష్ట సార్మపదాయ సంగీత లక్ష్యం. పదాలను అందులో 
ఉపయోగించడం జరిగితే అది వాటి నాదధ్వని విలువను పెంపొందించేందుకు 
మా(తవే. ఉత్తమ కవిత్వం ఉండవచ్చు. కాని సంగీతానికది సరిపడకపోవచ్చు. 
అదేవిధంగా ఉత్తమ సంగీతం కవిత్వానికి అనుగుణంగా లేకపోవచ్చు. ఒక 
వాగ్గేయకారుడు కవి కూడా అయినట్లయితే ఆయన రచనలు సంగీత రీత్యా, 
కవిత్వరీత్యా విలువై నవి కావడం సహజం. కాని ఒక గొప్ప సంగీత రచన ఉత్తమ 
కవిత కాకపోయినంత మాతాన అది తన విలువను పోగొట్టుకోదు.. 


వ్యాకరణ దోషాలున్నాయనేది దీక్షితార్‌ సాహిత్యం పై వచ్చిన మరొక 


పజహద జహల్లక్షణయా జీవక్యాత్మనో | 


సాహి త్యం, దాని విషయాంశాలు 77 
విమర్శ. నంగీత రచనలలో ఉవయోగించే వ్యక్తీకరణ రూపాలు ఆంత 
కట్టుదిట్టంగా ఉండవు. వాటిలో కొంత నడలింవు ఉంటుంది. ఈ 
సందర్భంలో వాగ్గేయకారులకు కొంత స్వేచ్చ ఉంటుంది. దీక్షితార్‌ కౌముది 
(వ్యాకరణం)ని అధ్యయనం చేశాడు. ఆయన విభక్తి కృతులు ఆయనకు భాష 
మీద మంచి పట్టు ఉందనే విషయాన్ని వెల్లడి చేస్తాయి. అయితే సంగీత 
(వదర్శనకం తగిన |పాధాన్యత ఇవ్వవలనిన అగత్యం ఎర్పడనవుడు 
వాగ్గేయకారుల నిజ సార్మపదాయాన్ననునరించి అప్పుడప్పుడు వ్యాకరణ 
నియమాలను ఉల్లఘంచాడు. కాని ఇదెనా చాలా అరుదుగా జరిగింది. కాబట్టి 
దానికంత | పాముఖ్యమివ్వనవసరం లేదు. 


దీక్షితార్‌ తన రచనలలో ఉపయోగించిన వివిధ అలంకారాలను పరిశీలిస్తే 
ఆయన సాహి త్యాల నాద గత విలువకు ఎంత (పాముఖ్యమిచ్చాడో 
అవగతమవుతుంది. శిష్టసాం[పదాయ వాగ్గేయకారులందరూ చేసినష్లే |పాస, 
అను పాసలను ఉపయోగించడమే గాక “గోపుచ్చ”, “ సోతోవాహ” అనే అలంకారాలను 
కూడా దీక్షితార్‌ ఒక్కడే తన కృతులలో ఉపయోగించుకున్నాడు. “గోపుచ్చ” 
రచనలో పద స్వరోచ్చారణ (కమానుగతంగా, నిలకడగా దిగజారితే “| సోతోవాహ” 
లో దానికి విరుద్దంగా ఉంటుంది. ఆనందభై రవి రాగంలోనున్న “త్యాగరాజ యోగ 
వె భవం” అనే కృతిలో మనం ఈ రెండు అలంకారాలను చూడవచ్చు. అందరి 
పల్లవిలోని సాహి త్యం ఈ |క్రింది విధంగా సాగుతుంది-“అగర రాజ యోగ 
వెభవం- వై భవం-భవం-వం”. దీనిని గోపుచ్చ చరణంలో మనం ఈ కింది 
పదగమనం చూడవచ్చు. 

“శం- పకాశం-స్వరూప- [పకాశం-తత్వస్వరూప (పకాశం-సకల తత్వ 
న్వరూప (పకాశం- శివ శక్తాది నకల తత్వ న్యరూప (పకాశం. ఇట్‌ 
“సోతోవాహ”. ఈ పాఠ్యాంతరాలలో సాహిత్యాల ఆటుపోటులు రాగ తాళ 
సంచారాలకు సమజఉజ్జీలో ఉంటాయి. తరంగిణి రాగంలోనున్న “మాయ, 
శీ రాగంలోనున్న “శ్రీ వరలక్ష్మి” వంటి దీక్షితార్‌ ఇతర కృతులలో కూడా 
ఈ అలంకారాలను గమనించవచ్చు. 


కృతుల విషయాంశాల గురించి ఇది వరకే అనేక రచనలను గురించి 
(వస్తావించినప్పుడు చర్చించడం జరిగింది. మళ్లీ చెప్పాలంకే దీక్షితార్‌ 


78 ముత్తుస్వామి దీక్షితార్‌ 
కృతులలో అధిక భాగం దేశంలోని అన్ని ఆలయాల లో నున్న అన్ని 
దేవతలను కీర్తిస్తాయి. అవి స్థానిక కధలను, గాధలను (గంధన్టం చేసిన 
కవిలెకల్టులు. తాంతిక రీతిలో దేవి ఆరాధన కంకితమైన రచనలున్నాయి. 
(శావణమాన౦లో వరలక్ష్మీ పూజ రోజున లక్ష్మీ దేవిని వూజించడానికి 
శ్రీ రాగంలో విరచితమైన “శ్రీ, వరలక్ష్మీ కీర్తన”, వినాయక చతుర్ధి రోజున 
గణేశ (ప్రభుని పూజించడానికి చామరాన్‌ (ప్రస్తుతం షణ్ముఖ (పియ) రాగంలో 
విరచితమైన “సిద్ది వినాయకం” అనే కీర్తన వంటివి (పత్యేక సందర్భాలలో 
దేవతలను కీర్తించడానికి ఉద్దేశితమైన రచనలు. 

కర్మ, భక్తీ, జ్ఞాన మార్గాల ద్వారా మోక్షాన్ని సాధించ వచ్చునని మన 
శాస్తాలు (పభోదిస్తాయి. వాటిన్నంటికే మన జీవితంలో స్థానముంది. ఈ 
విషయం ముత్తుస్వామి దీక్షితార్‌ జీవితంలో చక్కగా చితీకరణమెంది. చివరి 
వరకు ఆయన దినసరి పూజలు నిర్వహిస్తూనే ఉన్నాడు. తన మనస్సును 
స్వాధీనంలో ఉంచి దానిని భగవంతుని వెపు మళ్లించడానికి ఆయనకది తగిన 
శక్తినిచ్చింది. ఆయన పరమ భకుడు. ఒక ఆలయంం నుండి మరొక 
ఆలయానికి యా(తలు చేస్తూ అచ్చటి దేవతలను కీర్తిస్తూ గానం చేయడమే 
ఆయన జీవిత సాధన. ఆయన వేదాంతి. ఉపనిషత్‌ చింతలలో జీవించాడు. 
తన మనోనే(తం ద్వారా సృష్టికర్తను అన్నిచోట్ల, అన్ని వస్తువులలోనూ 
దర్శించాడు. శంకరాచార్యుడు [ప్రతిపాదించిన వేదాంత సిద్దాంతాలననుసరించి 
ఈ యావల్‌ (పవంచము మాయో కల్పితము, ఊహాజనితవె నదని 
భగవంతుని తనలో ఆత్మ సాక్షాత్కారం చేసుకొనేందుకు మానవుడు తన 
వివేకం ద్వారా ఈ “మాయను జయిఎంచవలని ఉందని ఆయిన 
(గ్రహించాడు. తరంగణి రాగంలో తాను రచించిన “మాయె” అనే కీర్తనలో 
“మాయా నన్ను వదలిపెట్టు నన్ను ఇబ్బంది పెట్టడానికి నువ్వెవరు?” అని 
వ్యక్తం చేస్తాడు. ఆయన నిజమైన జ్ఞాని. 

దీక్షితార్‌ ఒక మహాయోగి. ఆయన నాదోపాసకుడు. ఆయన ఆత్మరాగ 
రూపాలలో సంక్షిప్తమైన సౌందర్యంలో (బహ్మానందాన్ని కనుగొనగలిగింది. 
కర్నాటక, హిందూస్తానీ రాగాల రెండింటిలోనూ రూపు దిద్దుకొనడం ఆయన 
రచనల ఏకైక విశిష్టత. భారత దేశ సంస్కృతీ భాష అయిన సంస్కృతంలో 


సాహి త్యం, దాని విషయాంశాలు 70 
విరచితమయ్యాయని తెలునుకున్నవ్చుడు దీక్షితార్‌ ను అఖిల భారత 
వాగ్గేయకారుడని సులభంగా గుర్తించవచ్చు. 1975వ సంవత్సరం ఫాల్గుణ 
మాసంలో ఆయన ద్విశతాబ్ది జరిగింది. భారతదేశ సంస్కృతిని ఉద్ధరించిన 
మహానుభావులలో ఒకడైన ఈ వాగ్గేయకార యోగీశ్వరుని న్మృతిని 
గౌరవించడానికి భారత దేశమంతటా ఉన్న నంగీత విద్వాంను లకు 
సంస్కతీవేత్తలకు ఇది సముచిత సందర్భం. 


కొన్ని విశిష్ట రచనలు 


వేద వేదాంత, యోగ, జ్యోతిష్య, ఆగమ, మంత శాస్త్రాల వంటి వివిధ విద్వత్‌ 
శాఖలలోనూ ముత్తుస్వామి దీక్షితార్‌ కి (ప్రగాఢమైన పరిజ్ఞానం ఉంది. ఆయన 
రచనలలో ఇది (ప్రతిఫలించింది. ఆయనకున్న అపారవిద్యతృంపద గురించి 
పాఠకునికి స్థూలాభ్మిపాయం కలుగజేసేందుకు వివిధ రకాలకు (ప్రాతినిధ్యం 
వహించే కొన్ని కృతులను, వాటీ ఇంగ్లీషు అనువాదాలలో [క్రింద ఇవ్వడం 
జరిగింది. మక్కీకి మక్కీ అనువాదానికంటు మూల రచన యొక్క నిజమైన 
స్పూర్తిని వెలికి తీయడానికి మా|తమే ఇంగ్లీష్‌ పాఠ్యం ఉద్దేశితమైనది. 


1 
ఈ |క్రీరిదిది గణవతి దేవుని కీర్తన్తూ రచించిన కృతి, గణవ తికి 
సంబంధించిన ఆగమాలలో దీక్షితార్‌ నిష్ణాతుడు. ఆ దేవునిపె 20పె చిలుకు 
కృతులను రచించాడు. ఈ రచన ఆయన విద్వత్పతిభకు వేదాంత యోగ 
శాస్త పరిజ్ఞానానికి (ప్రతీక. 
“తీ, మూలాధార-రాగ: శ్రీ, -తాళ ఆది 
పల్లవి: శ్రీ మూలధార చక్ర వినాయక- అమూల్య వర (పదాయక” 
అను పల్లవి: “మూలాజ్ఞాన శోక వినాశక 
మూలకందముక్తి పదాయక॥' 
చరణము: సకలీకృత దేవాధి దేవ శబలీకృతసర్వజ్జ్ఞ స్వభావ 
(ప్రకటీకృత వైరవైరీ స్వభావ, పరాభవపసిద్ద గజ|గీవ 
వికట షడశత వాసాధికార, విచి తాకారభక్తోపకార 
అకలంక విభాస్వర విఘ్నేశ్వర హరగురుగుహ సోదర లంబోదర 


కొన్ని విశిష్ట రచనలు 81 
ఆనువాదం 
మూలాధార చక్రం" మీద ఆసీనుడైన వినాయకా! జయహో! నువ్వు 
ఇచ్చే వరాలు అమూల్యవైైనవి. ఈ విశ్వాంతరాళ ఉద్భవానికి నువ్వే 
మూలకారకుడవు. ఆనాదిగా వస్తున్న ఆజ్ఞానాన్ని", దుఃఖాన్ని నాశనం చేసి 
భక్తులకు మోక్షాన్ని (పసాదిస్తావు. దేవతలందరూ నీలోనే మూర్తీభవించి 
ఉన్నారు. మూర్తిపో ఓ వికటా! నువ్వు 600 సంఖ్యాగత ఉచ్చ్వాస నిశ్వాసాలను 
నియంతిస్తావు.“* ఓ (ప్రఖ్యాత గజానన! నీ రూపం అద్భుతమైనది. నీ భక్తులకు 
లబ్బులను (పసాదిస్తావు. ఓ విఘ్నేశ్వేరా! నువ్వు నిష్కళంక ఉజ్వలమూర్తివి. 
ఓ లంబోదరా! నువ్వు గురు-గుహుని సోదరుడవు. 
2 
ఈ|కిందిది గురు-గుహ లేదా తిరుత్త వికృతులలో ఒకటి. వాటిలో 

అత్యంత జనాదరణ పొందింది. ఈ కీర్తన యొక్క వేదాంత నేపధ్యం 
గమనార్లం. 

మానస గురు-గుహ-రాగం: ఆనందభై రవి- తాళం: రూపక 

పల్లవి:మానస గురుగుహ రూపం భజరేరే మాయామయ 

హృత్తాపం త్యజ రేరే! 

అనుపల్లవి: మానవజన్మని సంప్రాప్తే సతి. పరమాత్ముని నిరతి 

శత సుఖం [వజరేరే 

చరణము: సత్వ గుణోపాధి సహిత సదాశివం, స్వవిద్యా 

సమేత జీవో (దవమ్‌ 

తత్వం తామసయుత విశ్వవై భవం, తారకేశ్వర 


"తంత శాస్తాన్ననుసరించి మానవ శరీరంలో ఆరు చకాలున్నాయి. అవి మూలాధార, 
మణిపూరక, స్వాధిష్టాన, అనహాత, విషుద్ది, ఆజ్ఞ. 

మూలాధార చక్రంపై అధివశించిన దేవతగా గణేశుడు అభివర్ణితుడు. 

శబ్దానికి 4 భాగాలుంటాయి. పరపష్యుంతి, వైఖరి, మధ్యమ, వైఖరి సుస్పష్టమైన శబ్దం. 
ఆర్హవంతమైన భాషా శబ్దంలో దీనిని ఉపయోగించడం జరుగుతుంది. 

“మూలాధార చక్రానికి సంబంధించిన ఉచ్చ్వాస నిశ్వాసల సంఖ్య ఇది. 


82 ముత్తుస్వామి దీక్షితార్‌ 
మానంద భై రవమ్‌! 
సత్యా క్రీ గురు చరణము, కృత్వానామస్మరణమ్‌, 
జిత్వ్యామాహోవరణమ్‌, మత్వాతదేశ శరణమ్‌ 
అనువాదం 
ఓ మనసా! గురు-గుహుని రూపాన్ని తలుచుకో, మాయామయ మానసిక 
వ్యధలను త్యజించు. మానవ జన్మ సంప్రాస్తించింది. ఇక పర్మబహ్మలో నిత్యానందం 
పొందడానికి ప్రయత్నించు. సత్వగుణం" మూర్తీభవించిన సదాశివుడే గురు-గుహుడు. 
అజ్ఞాన ప్రభావ ఫలితంగా జీవులన్నీ ఆయన నుండే ఉద్భవించాయి. అంతేకాదు. 
తామసిక లక్షా? సహిత ఈ విశ్వమంతా ఆయన మహోన్నతకు (పతిమూర్తే. ఆయన 
ముక్తిని (ప్రసాదించే ఆనందభై రవుడు. ఆయన ముందు (ప్రామిల్డు. ఆయన నామాన్ని 
జపించడంలో నిమగ్నుడవు. [భమ జనితవైన మునుగును జయించు. 
ఆయనొక్కడే నీ శరణాగతుడని భావించు. 
3 
దీక్షితార్‌ రచించిన తొమ్మిది ఆవరణ కీర్తనలలో ఒకదానిని ఈ క్రింది 
ఇవ్వడం జరిగింది. 
దేవిని పూజించడానికి కుంద్దేశితవైన (పత్యేక తతంగాలను తం(తతాలు 
నిన్దేశిస్తాయి. వీటిననునరించి దీక్షితార్‌ దేవీ కమలాంబపై 11 కిర్తనల 
సముచ్చయాన్ని రచించాడు. ఆయనకు తంతాల షట, మంత శాస్తాల 
మీద ఉండే పరిపూర్ణ ఆధిపత్యం తన అత్యున్నత స్తాయిలో ఈ కృతులలో 
కానవస్తుంది. 
శీ, కమలాంబికాయ- రాగం: శంకరాభరణం- తాళం: రూపక 
పల్లవి: శ్రీ కమలాంబికయ కటాక్షితోహం, 
సచ్చిదానంద పరిపూర్ణ (బహ్మాశ్మీ 
అనుపల్లవి: పాకశాసనాది సకల దేవతాయా, 
"ఈ సృష్టిలో నున్న జీవులన్నిటిలోనూ (పదర్శితమయ్యే స్వతసిద్ద లక్షణాలే గుణాలు. 


వాటిని ఈ విధంగా వర్గీకరించారు- నత్వ (యోగ్యత, వరిశుద్దత), రజన్‌ (శక్తి, 
(క్రియాశీలత), తమస్‌ (అంధకారం, మందకొడితనం). 


కొన్ని విశిష్ట రచనలు 83 
పంకజాసనాది పంచకృత్యకృత్చావితయా 
నీక హర చతుర పదయా, 
మూక ముఖ్య వా[కృదయా 
కోక నద విజయ (పదయా 
గురుగుహత్తర [పదయా 
చరణం: అనంత కుసుమా ద్యష్ట శక్త్యాకారయా 
అరుణ వర్గ సంక్షోభణ చకా గారయా 
అనంత కోటి యడ నాయక శంకర నాయికయా, 
అష్ట వర్గాత్మక గుప్త తరయా వరయా 
(ఎ) ta అ 
అనంగా ద్యుపాసితియా, అషదళాజి సితయా 
రి = డా 
ధను వీణ ధరకరయా, దయా సుధాసాగరయా 
అనువాదం 
శ్రీకమలాంబ తన కటాక్ష వీక్షణాలను నామీద (పసరించినది.పరిపూర్ణ 
నిత్యానందాన్ని పొందుతున్న |బహ్మంను నేన్ను ఇం|దుడు, సకల దేవతలు ఆ 
దేవికి సేవ చేస్తారు. పంచ కృత్యాలలో నిమగ్నులె ఉన్న" (బహ్మాద్‌ దేవతలు 
ఆమె ధ్యానంలో ఉన్నారు. ఆమె మూగకవి అయిన “మూకి కు వాక్కును 
(పసాదించింది. ఆమె పాదాలు నీలి పద్మాలలా ఉన్నాయి. ఆమె గురు-గుహ 
స్వామి బోధించిన మహావాక్యం “తత్వమసి” క్తి (పతీక. ఆమె రూపం అనంగ 
కునఎంమ మొదలౌన అష్షశక్తుల* కలయిక. ఆపె నంక్షోభనాచ[క్రంేలో 
*ఆగమాలననుసరించి దేవతలు నిర్వర్తించ వలసిన విధులు ఐదు రకాలుగా ఉంటాయి. అవి 


సృష్టి స్టితి (ఆధరవు అంటే పరిరక్షణ) లయ (వినాశనము) తిరోధన (ఆచ్చాదనమును 
తొలగించుట) అనుగ్రహ (దయచూపుట). 

*తం్మతాలనునునరించి దేవి అష్ట శక్తి న్యరూపిణి. అనంగకరనుమ, అనంగవేఖల, 
ఆనంగమదన, అనంగమదనాతుర, అనంగరేఖ, ఆఅనంగాకుశ, ఆనంగవేగిని, ఆనంగమాలిని. 
తం[తాలనను నరించి దేవి నన్నిధిని చేరడానికి భక్తుడు తొమ్మిది చకాల గుండా 
పయనించవలసి ఉంటుంది. ఈ చక్రాలను (త్రెలోక మోహన, సర్వషు సంక్షోభన, సర్వ 
సౌభాగ్యదాయక, నర్వార్హసాధక, నర్వరక్షాకర, నర్వరోగహర, నర్వసిద్దివదాయికి, 
సర్వానందమయుడంటారు. 


84 ముత్తుస్వామి దీక్షితార్‌ 
(పతిష్టతవై ఉంది. ఆవ ఈ నకల విశ్వానికి అధిపతి అయిన శంకరుని 
సహధర్మ చారిణి. ఆమె ఎనిమిది అక్షర సముచ్చయాలలో* పకటితమయ్యే 
గుప్త-యోగిని. అనంగుడు తదితరోూలకలి ఆవు ఆరాధ్య దేవత. అష్ట 
దళాలున్న పద్మం ఆవ నివానము. ఆమె విల్లంబులను తన చేతులలో 
ధరిస్తుంది. ఆమె దయా సుధాంభోనిధి. 
4 
ఈక్రింది కృతి తిరువారూర్‌ లోనున్న ఒక శివాలయాన్ని కీర్తిస్తూ రచించినది. 
ఇందులో ఈశ్వరుని సగుణాకారంలో కాక శంకరాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత 
సద్దాంతాల ననుసరించి నిర్ణణతత్వంలో (హ్రాంసంచడం జరిగింది. 
ఆనందేశ్వరే-రాగం: ఆనందబభై రవి-తాళం: (తిపుట: 
పల్లవి: ఆనందేశ (రే-సంరక్షితోహం 
విద్యానందరూపోస్య్మ (బహ్మనంద రూపోస్మి 
అనుపల్లవి: జ్ఞాన (ప్రదాన గురు గుహరూప 
చిదానందనాధ స్వరూప (ప్రకాశేన! 
చరణం:అవయత్తయాతే తేన నిత్యేన 
అవస్థాతయ సాక్షి నాతిశుద్దేన 
భవపంచ కోశ వ్యతిరిర్తేన బుద్దేన, 
శివ సచ్చిదానంద రూపేణ ముక్తేన, 
(శ్రవణ మనన నిధి ధ్యాసన సమా, నిషా 
పరోక్షానుభవ స్వమా(తవకోషిత 


"హల్లులు అక్షరాలలో 38. వీటిని కచ,ట,త,ప, య,షహ-లతో ప్రారంభమయ్యే ఎనిమిది 
సముదాయాలుగా విభజించడం జరిగింది. వీటిపై పైన పేర్కొనిన అష్టశక్తులు ఆధ్వర్యం 
వహిస్తాయి. వీటినే సమిష్టిగా “గుప్త యోగిని” అంటారు. 

దేవి ఉపాసకులలో 12 గురు పేరెన్నిక గల వారు ఉన్నారు. వీరిలో కృతిలో ఉటంకించిన 
అనంగుడు గాక మిగిలిన వారు. మను, చంద, కుబేర, లోపాముద, ఆగస్త్య, అగ్ని, సూర్య, 
ఇం(ద, సంధ, దుర్వాస. 


కొన్ని విశిష్ట రచనలు 85 
(పకాశమాన మహేశ్వరే...! 
అనువాదం 
జ్ఞానబోధ (ఆధ్యాత్మిక జ్ఞానం) చేయు గురువైన సుబహ్మణ్య స్వామి 
a =a రా 
రూపంలో ఆనందేశ్వరుడు తన రూపాన్ని చిదానందనాధునికి వెల్త్పడి" చేశాడు. 
సర్వేశ్వరుని రక్షణలో నేను నిత్యానంద స్థితిలో, ([బహ్మనంద స్థితిలో ఉన్నాను. 
ఆయన మూడు శరీరాలకు అతీతుడు. అనంతుడు.* ఆయన మూడు 
స్టితులకు సాక్షీభూతుడు, పరిశుద్దుడు. ఆయన ఐదు కోశములకు అతీతుడు, 
(పాజ్జుడు. ఆయన నదానందరూప్పుడు - స్వేచ్చామూర్తి. నువ్వు ఆయన 
సందేశం వినాలి. ఆయనను గురించి ఆలోచించాలి. ఆయనను ధ్యానించాలి. 
ఆయనను నాలోనే సాక్షాత్కరింప జేసుకొనే అనుభవం కలుగుతుంది. 
ర్‌ 
దీక్షితార్‌ సగుణాకారంలో భగవంతుని కీర్తించిన కృతులనేకం ఉన్నాయి. 
వీటి విషయ వస్తువు పురాణాల నుండి (గ్రహించడం జరిగింది. బాలకృష్ణ 
(పభునిపై విరచితమైన ఈ [క్రింది కృతి భాగవత పురాణంపై ఆధారపడినది. 
చేతస్‌ శ్రీ, బాలకృష్ణమ్‌-రాగం:జయ జయవంతి- తాళం: రూపక 
పల్లవి: శ్రీ, బాలకృష్ణం భజరేరే 
చింతితార (పద చరణార 
© 
విందం ముకుందం 
అనుపల్లవి: నూతన నీరద సదృశ శరీరం 
సంద: కికోరర్మ ఏల: వసన 
ధరం కంబు కం ధరమ్‌, 
"తిరుత్తనిలో దీక్షితార్‌ పొందిన అనుభూతిని ఇక్కడ సూచించడం జరిగింది. 
మన శాస్త్రాల ననుసరించి మూడు రకాల శరీరాలున్నాయి. అవి స్టూల, సూక్ష్మ, 
కారణ. 
“మూడు స్టితులివి-జాగ్యత్‌ ( మెలకువగా ఉండుట), స్వప్న (కలకనుటు, సుషుప్తి 
(ని దావస్త). 
ణు 
“మానవాత్మ ఐదు కోశములలో అమరి ఉంది. అవి అన్న, (ప్రాణ, మనస్సు, ప్రజ్ఞాన, 
ఆనంద. ఈ కోశాలన్నిటి నుండి విముక్తి అయినప్పుడే దానికీ స్వేచ్చ లభిస్తుంది. 


86 ముత్తుస్వామి దీక్షితార్‌ 

పూతనాది సంహారం, 

పురుషోత్త మావతారం 

గీతల హృదయం విహారం 

శీ రుక్మిణీ తారమ్‌! 

చరణం: నవనీత గంధ వాహ వదనం మృదు వచనం, 

నళిన షత నయనం వటపత శయనం, 

నవ చంపక నాగికం అధసేసుమ భాసకం 

నతేం |దాదిలోక పాలకం మృగమద తిలకం, 

నవతులసీ వనమాలం నారదాది మునిజాలం 

కువలయాది పరిపాలం గురు గుహనుత గోపాలం! 

అనువాదం 
ఓ మనసా! పద్మంలా నుందరంగా నున్న పాదాలు కల బాలకృష్లుని 
పూజించు. ఆయన నీ కోరికలను తీరుస్తాడు. ఆయన నందగోపాల బాలుడు, 
కొత్తమ బ్బ వంటే శ్యామవర్ణము, ప నకు వ(స్తాలను ధరిస్తాడు. శకఫు 
ఆకారంలో ఉండే కంఠం కలవాడు. ఆయిన పూతనను వధించాడు. 
మందరగిరి పర్వతాన్ని ఎత్తాడు. రుక్మిణిని తరీంప జేశాడు. ఆయిన 
విష్ణుమూర్తి అవతారం. సత్పురుషుల హృదయాలలో నివసిస్తాడు. ఆయన 
ముఖం వెన్న వాసనలను వెదజల్లుతుంది. ఆయన మాటలు మృదువై నవి. 
ఆయన నయనాలు పద్మప్మతాలలా ఉంటాయి. ఆయన వటబపతం ee 
శయనిస్తాడు. ఆయన నాశిక చంపక పుష్పంలా ఉంటుంది. ఆయన అధాస 
పుష్పంలా (పకాశవంతంగా ఉంటాడు. కస్తూరీ తిలకధారి. ఇందుడు, తదితర 
లోకపాలురు ఆయనకు [పణమిల్హుతారు. ఆయన తులనతీమాలను, 
వుష్పోలను ధరిస్తాడు. నారదుడు, తదితర మునులు ఆయనను 
సేవిస్తూంటారు. ఆయన జగ్మదక్షకుడు. గురు-గుహుడు కీర్తించిన గోపాలుడు. 
6 
లక్ష్మీదేవిని కీర్తిస్తూ చేసిన రచన ఇది. ఆయన దీనిని ఏ సందర్భంలో 

రచించారో ఇది వరకే (ప్రస్తావించడం జరిగింది. శ్రీ సూక్తమనే వేదమంతాన్ని 


కొన్ని విశిష్ట, రచనలు 87 
జనరంజకంగా అనుసరించడం ఈ కృతికున్న విశిష్ట లక్షణం. నంన్కత 
క్రీర్రనల ద్వారా వేద నిధులను సాధారణ (ప్రజలకు అందుబాటులోకి తేవడం 
దీకితార్‌ మన సంస్కృతికి చేసిన అదు ఎ్రైతమెన సీను 
Aa రా 
హి రణ్మయిం లక్ష్మిం-రాగం: లలిత-తాళం: రూపక 
పల్లవి: హీ రణ్మయీ లక్ష్మీం సదా భజామి హీన మానవ్శాశయం 
(ap) 
త్యజామి! 
అనుపల్లవిఃస్టిరతర సంప|త్సదాం కీరాంబుధి తనయాం, 
గా ఠా aN 
హరివక సిలాలయాం హరిణేం 
హొ ఠా 
చరణకి సలయాం కరకమల దృత కువలయాం, 
మరకత మణి మయ వలయాన్‌! 
చరణం: శ్వేత ద్వీప వాసినీం (శ్రీ కమలాంబికాంపరాం, 
భూత భవ్య విలాసినీం 
భూసుర పూజితాంవరాం 
మాతరంబు మాలినీం, 
మాణిక్యాభరణ ధరాం సంగీత వాద్య 
వినోదినిం గిరిజాస్తా మందిరాం, 
శీత కిరణ నిభవదనాం 
శిత చింతామణి సదనాం 
గురు-గుహ మాతులకాంతాం లలితాం! 
అనువాదం 
నే నెల్లప్పుడూ లక్ష్మ దేవినే (పార్టిస్తాను. హీన మానవుల ఆ(శయించలేను. 
ఆవె నాకు అంతులేని సంపదను అనుగహి స్తుంది. ఆపు సుధాంబోధిలో 
జన్మించింది. హరివక్ష న్చలం మీద అటివసించింద. ఆవ పాదాలు 
మొలకలంతటి సున్నితమెనవి. ఆమె రమణీయవెన చేతులలో కువలయ 
పుష్పం ఉంటుంది. ఆ చేతులకామె మరకతమణులతో వాడిన కంకణాలను 
ధరిస్తుంది. శ్రీ కమలాదేవి శ్వేత ద్వీపంలో నివసిస్తుంది. ఆమె సర్వోన్నతి. 
ఈ విశ్వమంతా ఆవె కేళీ విలానవేు. ఆవె (బాహ్మణుల ఆరాధ్యదై వం. 


88 ముత్తుస్వామి దీక్షితార్‌ 
పద్మపుష్పమాలను, మాణిక్య ఖచిత ఆభరణాలను ధరిస్తుంది. ఆమె గిరిజకు 
మితురాలైన ఇందిర. ఆమె చంద్రముఖి. తన భక్తులకు వరాలను (ప్రసాదించే 
నిజవైన చింతామణి. గురు-గుహా మాతులుని పత్ని. పనువు రంగు 
వ(స్తధారిణి. సమ్మోహ ల 
7 
దీక్షితార్‌ జ్యోతిష్యశ్నాన్తంలో దిట్ట. నవ్మగహాలను కీర్తిన్తూ ఆయన 

రచించిన కీర్తనలలో దీనిని చూడవచ్చు. జనశృతిలో ఇవి నవ్మగహ కీర్తనలుగా 
[వసిద్ది చెందాయి. ఈ [కింది కృతి బృహన్నతి పైన విరచితము. ఏ 
సందర్భములో అది రచించబడినదో ఇది వరకే చెప్పడం జరిగింది. 

బృహస్సతే-రాగం: అఠాణ-తాళ: (తిపుట 

పల్లవి: బ్బహస్పతే తారాపతే, (బహ్మజాతే నమోస్తుతే! 

అనుపల్లవి; మహాబల విబోగీష్పతే, మంజుధనుర్మోనాధిపతే 

మహేం(దాద్యు పాసితాకృతే, మాధవాది వినుతధీమతే! 

చరణం: సురచారవర్య, వ్మజధర, శుభలక్షణ జగ తయగురో 

జరాది వర్దితా| కోధ కచజన కాగిత జనకల్పతరో, 

పురారి గురు గుహనం యోదిత పు[త కారక దీనబంధ్‌ | 

పరాదిచత్వారి వాక్‌ స్వరూప [పకాశక దయాసింధో! 

నిరామయనీ తోక్కతే నిరంకుశ శాయ విశ్వభతే, 

నిరంజనాయ భువన భోకతే, నిరంశాయ సుఖపెదాంతే! 

అనువాదం 
ఓ బృహస్యతీ! తారాభర్తా! ఓ [బాహ్మణా! నీకు (పణమిల్లుతున్నాను. ఓ 

మహాబల వాక్సతీ! ధనుస్సు, మీనరాసుల అధిపతీ! మహేందునికి నువ్వు 
ఆరాధ్యనీయుడవు. మాధవుడు తదితరులు నీ వేధన్సంపదకు నిన్ను 
కీర్తించారు. ఓ దేవతల మహాగురూ! నువ్వు వజాయుధాన్ని ధరిస్తావు. ఓ 
(తై లోక గురూ! నీ నామమే శుభప్రదమైనది. వృద్దాప్యం. (క్రోధం నిన్నంటవు. 
ఓ కచుని పితా! నువ్వు నీ భక్తులకు వరాలు (ప్రసాదించే కల్పతరువు. శివుని 
ఉపదేశికుడై న గురు-గుహునికి నువ్వు ఆహ్హాదం కలిగిస్తావు. ఓ దీన బాంధవా! 


కొన్ని విశిష్ట రచనలు 89 
నువ్వు నంతాన్నప్రాప్తి కలుగజేస్తావు. పార, తదితర నాలుగు రకాల వాక్‌ 
విభాగాలను దేదేప్యమానం చేస్తావు. నువ్వు దయాంభోనిధివి. నువ్వు 
దోవరహి తుడవు. నువ్వే ధర్మనీతి (పతిష్టించావు. నువ్వు జగన్నాధుడవు. 
ఎటువంటి ఆంక్షలు లేని నిరంకుశడవు. నువ్వు నిష్కుళంకుడవు. [ప్రాపంచిక 
జీవితాన్ననుభవించినవాడవు. నువ్వు పరిపూర్ణుడవు. సుఖ(ప్రదాతవు. 


8 


దీక్షితార్‌ జ్ఞానాన్ని దాని కొరకే ఆరాధించాడు. కనుక సరస్వతిని కీర్తిస్తూ 

ఆయన అనేక కృతులను' రచించాడంకే ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఈ 
విషయంలో శిష్ట సాగపదాయంలో ఆయన ఏకాకిగా నిలుస్తాడు. వీటిలో ఒక 
కీర్తనను ఈ (క్రింద ఇవ్వడం జరిగింది: 

వీణా పుస్తక ధారిణిం-రాగ: వేగవాహి ని-తాళం: రంప 

పల్లవి: వీణా పుస్తక ధారిణీ మశయే, వేగ వాహినీం వాణీ మ్మాశయే! 

అనుపల్లవి: వీణాంకయుత జటాజూట మకుటాంతాం, 

ఏక్యాగ చిత్తనిద్యోతం విధికాంతం 

చరణం: పరాద్యఖీల శబ్ద స్వరూవపావకాశాం, 

పార్ణమీ చం[దికాధవళ సంకాశం, 

కరార విందాం కళ్యాణధాం భాషాం, 

కనక చంపక దామ భూషా విశేషణం, 

నిరంతరం భక్తీ జిహ్వా |గవాసం, 

నిఖిల (పపంచ సంకోచ వికాసాం, 

నరాధ మానవ విలోక కోకాపహాం 

(గురు-గుహ) పూజిత వి గహాం॥ 


అనువాదం 
ఒక చేతిలో వీణను, మరొక చేతిలో పుస్తకాన్ని ధరించే వేగవాహి నియెన 


90 ముత్తుస్వామి దీక్షితార్‌ 
వాణిని నేను ఆరాధిస్తాను." ఒడిలో వీణతో జటాజూటంపె కిరీటంతో ఉన్న 
ఆమె |బహ్మకు భార్య. ఏకాగచిత్తులే ఆవెను ధ్యానించ గలరు. పరాది 
ఆఖిలశబ్దావళి కంతకీ ఆమె మూలాధారం. ఆమె పౌర్ణమి నాటి చందకాంతి 
వలె స్వచ్చమైన తెల్లనిది. ముంబేతులు కమలాల వలె కడు సుందరమైనవి. 
ఆమె భాష (వాక్కు). ఆమె సద్వస్తువులను (ప్రసాదిస్తుంది. బంగారు రంగు 
చంపకపూల మాలను ధరిస్తుంది. తన్ను నిరంతరం కొలిచే భక్తుల నాలుక 
కొసను అధివసిస్తుంది. ఈ యావత్‌ విశ్వాంతరాళ సంకోచ వ్యాకోచాలకు 
ఆమే కర్త. మానవాధముల ముఖాలను తిలకించుట వలన కలిగే దుఃఖాన్ని 
హరిస్తుంది. హరిహరులు, గురు-గుహులచే పూజింపబడే విగ్రహం ఆమెది. 


"ఆసలు పాఠం లోని సంస్కృత పదం “వేగవాహిని” అది రాగం పేరు. ఇక్కడి మాటల 
._ సందరో లన్ని' బట్టి ఉధృతమైన (ప్రవాహం అని దాని అర్రం. 


పారిభాషిక వివరణ 

1. అక్షీప్తెక 

ఇది రాగాలాపనకు, అంటే రాగ విస్తరణకు, సంబంధించిన సాంకేతిక పదం. 
ఈ అంశానికి సంబంధించిన సిద్దాంత (గంధాలు రాగాలాపన పద్దతిని 3 భాగాలుగా 
విభజిస్తాయి. అవి ఆక్షిప్తక (రాగరూపు రేఖలను (ప్రదర్శిస్తుంది), రాగవర్ణని (రాగ 
విసరణ), విదారి లేదా మకరి (అంత్యస్థాయి). కొన్ని సందర్భాలలో అక్షీపిీక అనే 

ఆలీ (on) తతా 

పదాన్ని ఒక కీర్తూరంభస్వరాన్ని తెలియజే సేందుకు కూడా వాడుతారు. “| గహస్యరి 
అనేది దీనికి సాధారణామోదిత పదం. 


2, అక్షర 
స్వరసమ్మేళనలో ఉపయోగించే శబ్దాక్షర విభాగం. 


3, ఆలాపన 
అక్షిప్తకను చూడండి 


4. అరంగేతమ్‌ 

తన విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత విద్యార్ధి లాంఛన పాయంగా 
(ప్రదర్శించే మొట్టమొదటి సంగీత కచేరీని సూచించే దక్షిణ భారత దేశ పదం. 
దీనికి అర్ధం. రంగాదిరోహణం. 


ర్‌, అనుపల్లవి 
కర్నాటక సంగీతంలో “కృతి” లో సాధారణంగా మూడు భాగాలుంటాయి. 
(ప్రారంభపాఠ్య భాగాన్ని “పల్లవి” అంటారు. రాగ సంచారాలను విపులీకరించే 


92 ముత్తుస్వామి దీక్షితార్‌ 
పాఠ్యాంతరాలతో ఉండే చివరి భాగాని [ “చరణం” అంటారు. ఈ రెండింటి మధ్య 
రాగాంతర్గత దశలను వ్యక్తం చేసే “అను- పల్లవి” ఆనే భాగం ఉంటుంది. చాలా 
కీర్తనలలో ఈ అనుపల్లవి ఇమిడి ఉన్నా, కొన్ని కృతులలో ఇది లేకుండా పల్లవి, 
చరణ భాగాలు మా(తమే ఉంటాయి. 


6. ఆరోహణ 

రాగ లక్షణానికి అర్దం దాని రూపాన్ని, విషయాంశాలను నిర్వచించడమే. 
తన ఉచ్చ నిమ్న స్థాయిలలో ఒక రాగం (గ్రహించే స్వరాలు (శబ్ద స్థాయిలు) 
గురించి అది [వధానంగా తాలియజేన్తుంది. ఉచ్చ స్థానాభిమంఖంలో 
న్వర[కమాన్ని “ఆరోహణ” అని, నిమ్న స్థానాభిముఖంలో నున్న 
న్వర(కమాన్ని “అవరోహణం” అని అంటారు. కాని న్వరాలు గురించి 
' తెలుసుకున్నంత మా(తాన నిజమైన రాగ స్వరూపం పూర్తిగా అర్హం కాదు. ఒక 
రాగం (యొక్క పరిపూర్ణమైన, నిజబైన చతాన్ని కూడా పరికించ వలసి 
ఉంది: ఉదాహరణకు, రాగం యొక్క సొగసును పెంచే అలంకారభూషితాలై న 
విలక్షణీయ విన్యాసాలు (నంచారాలు) గమకాలు అటువంటి అంశాలలోకి 
వస్తాయు. సంగీత సిద్దాంత (గంధాలు వివిధ రకాల గమకాల గురించి విపులంగా 
వివరిస్తాయి. సాంప్రదాయకంగా వాటే న ౦ఖ్య వది అని ఖావించడం 
జరుగులోంది. కాని వాటి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు వాటిని పదిహేను 
రకాలుగా పేర్కానడం జరుగుతోంది. 


7. ఆవరోహణం 
“ఆరోహణ” ను చూడండి. 


8. భరత నాట్యం 

భరత నాట్యం ఒక నృత్యం. కర్నాటక సంగీతంలో అది అత్యున్నత 
దశకు అభివృద్ధి చెందింది. దానిలో అభినయమే (హావ భావ (పదర్శన) 
కాకుండా అలరిప్ప్ర 1శబ్దం, వర్ణం వంటీ అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. 


పారిభాషిక వివరణ 93 
9. దరువు 


భరత నాట్యుంలోను, నంగీత, నృత్య నాటకాలలోను ఎక్కువగా 
ఉపయోగించే సాంకేతిక పరమెన రచన. 


10. ఘన రాగాలు 

“పని అనేది ఒక (ప్రత్యేక రక రాగ సంచారానికి ఇవ్వబడిన మేరు. మూడు 
లేదా నాలుగు సన్నిహిత శబ్ద స్థాయిలను తీసుకొని ఆ సముదాయంలోనే అనేక 
సంచారాలను (ప్రదర్శించడంలో దీని పాత ఉంటుంది. ఈ తీరులోనే మందస్తాయి 
నుండి తారాస్తాయి వరకు. రాగం యొక్క యావత్తు విస్తృతిని (పదర్శించడం 

టా నీ ఇచి! 

జరుగుతుంది. కొన్ని రాగాలు ఈ సాధనకు గొప్పగా సరిపడినవని అతి (పాచీన 
కాలంనుండి పరిగణించబడుతున్నాయి. వీటినే “ఫునరాగాలు అంటారు. 


ఉదాహరణకు నట, గౌళ, అరభి, వరాళి, శ్రీ రాగాలు ఇటువంటివే. 


11. గీతాలు 

ఇవి స్వరాల, విలక్షళణీయమైన సంచారాల పరిభాషలో రాగాలను నిర్వచించే 
సార్గకేతిక రచనలు. కర్నాటక సంగీత శిక్షణా పద్దతిలో విద్యార్దులకు ముందుగా 
వివిధ రీతులలో స్వరావళిలను ఆ తర్వాత గీతాలను బోధిస్తారు. 


12. కృతి 

కృతికి అక్షరార్థం రచన. తదనంతరం నకల సాంకేతిక రచనలను, 
దేవతలను కీర్తిస్తూ రచించిన గీతాలను సూచించడానికి ఈ పదాన్ని వాడడం 
జరుగుతూ వస్తోంది. అనంతరం ఇవి జనశృతిలో కీర్తనలుగా [పాచుర్యం 


పొందాయి. 


13. లక్షణ గీతాలు 
72 మేళాలను పొందు పరుస్తూ వెంకటమభఖి రచించిన గీతాలకు లక్షణ 
గీతాలనే పేరు వచ్చింది. మేళా పేరును, అది (గ్రహించే స్వరాలను తన (క్రింద 


94 ముత్తుస్వామి దీక్షితార్‌ 
సంక్షీర్షమవలసిన జన్య రాగాలను అది పేర్కొంటుంది. 


14. మణి (పవాళ 

ఒకే సంగీత రచనలో బహు భాషలను ఉపయోగించే ఆచారం దక్షిణ 
భారతదేశంలో వృద్ది చెందింది. దీక్షితార్‌ రచనలలో మూడు-నాలుగు కేర్తనలు 
ఈ రకానికి చెందినవి ఉన్నాయి. వాటిలో సంస్కృతం, తెలుగు, తమిళం 
భాషలను ఉపయోగించడం జరిగింది. ఈ తరహా రచన “మణి పవాళం”గా 
(ప్రాచుర్యం పొందింది. ఈ కీర్తన మణులను (మణి) ముత్యాల ([పవాళ)ను 
ఫొదిగిన హారాన్ని పోలి ఉంటుందని. దీని సూచితార్హం. 


15. మేళరాగాలు 

సప్త స్వరాలు-సంభవించే రాగాలు “వేళ రాగాలు*గా ప్రసిద్ధి చెందాయి. 
వీటిని వరున (క్రమంలో (గహిస్తే దానిని నంపూర్ణ అంటారు. కాని సప్త 
స్వరాలను [పయోగించినా అవి వరుస (క్రమంలో లేకపోతే దానిని “వక 
నంపూర్ణ” అంటారు. అయితే ఒకటి లేదా అంతకు మించి న్యరాలు 
లువమవచ్చు. అటువంటి రాగాన్ని జన్య రాగం అంటారు. దానిలో 
(పదర్శితమయే్యే స్వరస్థానాల కనుగుణమైన వేళంగా దానిని వర్గీకరించడం 
జరుగుతుంది. రెండు రాగాల మధ్య నరిపాందికా సంబంధమున్నప్ప్రుడు 
వాటిని “వడి వివడి స్వరాలు" అంటారు. ఒక మేళాలో సన్నిహిత స్వరాలు 
వడివివడి స్వరారియినట్లయితే దానిని వివడి వేళా అంటారు. 


16. ముద 

తన న్వంత పేరును గాని లేదా దీని కొరకు తాను (ఏత్యేకంగా 
పెట్టుకొనిన మరొక పేరును గాని ((గంధకర్తను సూచించడానికి) పేర్కొనడం 
కృతికర్తలలో వన్తున్న ఆచారం. వాగ్గేయకారులలో పరంపరగా వస్తున్న 
ఆచారం. దీనినే ముద అంటారు. దీనిననుసరించే త్యాగరాజు తన పేరునే 
“ము[దొగా ఉపయోగిస్తే దీక్షితార్‌ “గురు-గుహ”ొను తన “ము దోగా 
ఉపయోగించారు. 


పారిభాషిక వివరణ " 05 
17. (పబంధాలు 

ఇవి సాంకేతిక రచనలు. మన నంగీత సిద్దాంత (గంధాలనేక రకాల 
(పబంధాలను పేర్కొంటాయి. తమిళ సాహిత్యంలో భగవంతుని కీర్తిన్తూ 
వైష్ణవ మతాచార్యులు రచించిన భక్తి గీతాలను “ప్రబంధాలు” అంటారు. 


18. రాగమాలిక 
వివిధ రాగాలకు చెందిన అనేక భాగాలున్న రచనను “రాగమాలిక 


ఆంటారు. 


19. రాగ తాళ మాలిక 

అనేక రాగాలలోను, తాళాలలోను నమకూర్చిన వివిధ భాగాలున్న 
రచనను “రాగతాళ మాలిక” అంటారు. రామస్వామి దీక్షితార్‌ రచించిన 18 
రాగతాళ మాలిక దీనికి లక్షణమైన ఉదాహరణ. 


20. సాహి త్యం 
రచనలోని పదాల పాందికను లేదా కూర్పును సాహి త్యమంటారు. స్వర 


సవేే శ్రెళనానికి భిన ఎమెనది. 


21. 


0౮ 


యి 
సప్త స్వరాలతో కూడి ఉన్న స్వర [కమ సమ్మేళన (0611౪లలోని స్థానాలను 
“సాయి” అంటారు. అన్నిటికంటె (క్రిందిస్తానంలో నున్న “సాయిని “మంది” 
లు యఖ ఠఉు 
అంటారు. దానికి పెనున్న దానిని “మధ్యమం” అని అన్నిటికంటె ఉన్నత 
స్థానంలో ఉన్న దానిని “తార” అని అంటారు. 


22. నులిది సప్త తాళాలు 
కర్నాటక నంగీతంలో మౌలిక, (పధాన తాళాలు ఏడు. అవి ధృవ , 
మత్స్య, రూపక్క, జంప, (తిపుట, అట, ఏక, ఈ తాళాలన్నిటీ లోను గిక్షణ 


96. ముత్తుస్వామి దీక్షితార్‌ 
యిచ్చేందుకు ఉద్దేశితమైన రచనలే “సులది రచనలు” 


23. స్వరాలు 

స్వరమంకు సంగీత శబ్ద సాంజ్ఞ. మన శ్యాస్తాల ననుసరించి స్వర్మకమ 
న వ్మేళనంలో ఏడు శబ్ద సౌంజ్ఞలున్నాయి. వీటిలో రెండు మార్పు 
కతీతమైనవి. వీటిని “పకృతి స్వరాలంటారు*. అవి షడ్డ, పంచమ స్వరాలు. 
మిగిలిన ఐదు స్వరాలు మార్పులకు అనుగుణంగా ఉంటాయి. వీటిని “వికృతి 
స్వరాలంటారు”. మన శాస్తాలు ఈ స్వరాలలో స్థూలంగా రెండు మార్పులను 
గుర్తించాయి. హిందూస్తానీ నంగీత బాణీలో వీటిని “కోమల” “తీ వ” 
అంటారు. కోమల రిషభ, శుద్ద రిషభగానూ, కోమల ధై వత, శుద్దధై వత గానూ, 
కోమల గాంధార, సాధార గాంధార గానూ, తవ గాంధార, అంతర గాంధార 
గాను,. కోమల మధ్యమ శుద్ద నుధ్యమ గాను, కోమల నిషాద, కైశిక నిషాద 
గాను, తీవ నిషాద, కాకలి నిషాద గాను కర్నాటక నంగీతంలో గుర్తింపు 


పాందాయి. 


24. వర్షాలు 

ఇవి సాంకేతిక రచనలు. చౌక వర్ణం, పద్మవర్ణం అని రెండు రకాలుగా అవి 
విభజితమ య్యాయి. విలక్షణవైన రాగ నంచారాలన్ను జటేలవైన తాళ 
విన్యాసాలను (పదర్శించగల అత్యున్నత సాంకేతిక రచనలుగా చౌక వర్ణాలు 
(పసిడి చెందాయి. పద వర్ణాలు |పధానంగా నృత్య నంగీతంలో గానం 
చేయడానికుద్దేశితమైనవి. 


_ Printed at Print Perfect, New Delhi - 64 


